Barcode - 2990100071203 

Title - aarudra sinii giitaalu navvula nadiloo puvvula pad'ava 
Subject - LANGUAGE. LINGUISTICS. LITERATURE 
Author - ke,raamalaqs-mi 

Language - telugu 

Pages - 237 

Publication Year - 2000 

Creator - Fast DL Downloader 

https ://github.com/cancerian0684/dli-downloader 

Barcode EAN.UCC-13 


| 00 071 I 


 ఆరుద్రసినీరీతాలు | 
(1965-1970) 


మూడవ సంపుటం 


నవ్వుల నదిలో పువ్వుల పడవ 


సంకలనం; 


ARUDRA CINE GEETHALU (1965-1970) - Vol. 3 - 
NAvyvuLA NADILO PUVVULA PADAVA 
ComPiLED BY గు. RAMALAKSHMI 


(ప్రచురణ నెం. : 2345 

(ప్రతులు : 1000 

(ప్రధమ ముద్రణ ౩; నవంబర్‌, 2002 
© ౩౭. రామలక్ష్మి, చెన్నై 


వెల: రూ. 75-00 


: విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, 
విజ్ఞాన్‌ భవన్‌, అబిడ్స్‌, హైదరాబాద్‌-1. 


(అబిడ్స్‌, సుల్తాన్‌బజార్‌), హైదరాబాద్‌, 
తిరుపతి, హన్మకొండ, అనంతపురం, 
కాకినాడ. 


హెచ్చరిక: ఈ పుస్తకంలో ఏ భాగాన్ని కూడా పూర్తిగా గానీ, కొంతగానీ కాపీరైట్‌ 
హోల్దరు / ప్రచురణకర్తల నుండి ముందుగా రాతమూలకంగా అనుమతి పొందకుండా 
ఏ రూపంగా వాడుకున్నా కాపీరైట్‌ చట్టరీత్యా నేరం, 


మయుందుమాలటు 


తేలుగు సినిమా పాటలు - తెలుగు సాహిత్యానికీ ఒక శాఖ అని అనలేము. 
సినిమా పాటలు - అవసరాన్ని బట్టి పన్నివేశానుగుణంగా, ఒక్కొక్కప్పుడు 
వరసకనుగుణంగా రచింపబడినవి. సాహిత్యశాఖగా గుర్తించకపోడానికి కారణం ఇవి 
ఆత్మానందం కోసమే. సాహిత్యపులోతులు తరచి విశేషాలు ఆవిష్కరించడానికి 
మేధను మధించి రూపొందించినవి కొకపోవడమే. ఇవి అచ్చంగా సినిమాల కోసం 
రాసినవి. అయితే, ఎక్కడేనా వీటిలోనూ ఎప్పుడో ఎక్కడో ఒక్కొక్కసారి 
సాహితీగుబాళింపు తళుక్కుమనిపించినవి లేకపోలేదు. అందుకే సినీగీతం వినాలి. 
చూడాలి. చదివితే కనిపించే కవిత్వం తక్కువ. 


సినిమా పాట జనరంజకంగా వుండాలన్నది మొదటి లక్షణం. అందుకే మంచిదైనా, 
మామూలుదైనా, సినిమా పాట - అనుకోని సందర్భాలలో అక్కడక్కడ జనం 
నాలుకమీద ఆడుతూ వుంటుంది. సినిమా - కళ కానట్టు సినిమా పొటకూడా 
సాహిత్య (ప్రావీణ్యం కలది కాదు. ఇది సంతోషం కల్షించడానికీ, వినోదం కల్పించడానికి. 


(ప్రస్తుతం సీనిమా. పాటల సంకలనాలు చాలొ వస్తున్నాయి. జాత్సాహిక 
'సాటకారులు” వీటిని చదువుతున్నారు. పొటలు నేర్చుకొని పోటీలలోను, వేదికలమీదా 
పొడుకొంటున్నారు. 


ఎక్కడో ఒకటే ఆరా తప్పించి, సినీ కవి రాసిన పాటలన్నింటినీ ఎప్పటికప్పడు 
కాపీ చేసి పెట్టుకోవడం నేను ఎరగను. కొని ఈ రోజులు వేరు. 

ఇండియన్‌ “పెర్‌ ఫార్మింగ్‌ రైట్‌ ఎ సొసైటీ (LP.R.S) ఏర్పాటు అయ్యాక 
సినీకవులు గాయకులు సంగిత దర్శకులు తమ పాటల వివరాలను సేకరించుకొనే 
(ప్రయత్నాలు ప్రారంభించారు. ఇది ఎంతో కష్టమైన పని అని ప్రారంభించేదాకా 
తెలియదు. 1P.R.5లో తమ తమ పాటల పూర్తి వివరాలను నమోదు చేసుకోలేని 
కవులూ సంగీత దర్శకులూ చాలొ మంది ఉన్నారని - వారి కార్యాలయం తెలిపిన 
భోగట్టా. 

పూర్వం సినిమా థియేటర్ల దగ్గిర పంపిణీదారులు (ప్రచురించి అమ్మిన పుస్తకాల్లో 
కధ పాటలు ఇతర వివరాలు వుండేవి. చాలా కాలమై ఇవి కనుమరుగయ్యాయి. 

ఈ పుస్తకాలు సేకరించి- వాటిని సినిమా పాటల పరిశోధనా కేంద్రాలుగా 
రూపొందించి కొందరు సేకరణ కర్తలు వీటి గిరాకీని గుర్తించారు. కవులకే వారి 
పొటలను వేలాది రూపాయిలకి అమ్ముతున్నారు. డబ్బున్న కవులు చేలు గుమ్మరించి 
తమ పాటలు కొనుక్కొని సంకలనాలు వేసుకుంటున్నారు. వేయించుకొంటున్నారు. 
అసలీ పాటలని 1P.R5లో ఎందుకు నమోదు చేసుకోవాలి? ఈ విషయం 


[15 


చాలా మంది సామాన్యులకి తెలియదు. ఈ సంస్ర మేధా హక్కుల వరిరక్షణలో 
- రక్షకభటునిలొ నిలుస్తుంది. ఎకుడ ఎప్పుడు ఏవిధంగా ఒక సినిమాపాట 
వేసినా. దానికై కొంత 'రాయక్టీ శే సేకరిస్తుంది. ఆ పాట వేసే ధియేటర్లలో 4 బట్టు 

నుబట్టి కొంత శాతం గరాయిల్లీ సెకరిస్తుంది. ఇలా సైకరించిన “మొత్తాన్నీ 
వీడొదికి బకసొరి ఆయా రచయితలకు పంచుతుంది. దీనివల్ల ధనలాభంమాట 
అటుంచితే కనీసం కవిపేరు నిలుస్తుంది. ఎవరెవరి పాటలో ఎవరెవరి “పేరనో 
చెలామణీ అయిపోతూ వుంటాయి. రాగభావాలు 'తెగ వివరించీ - పాటల్లో 
మాటలు దొర్తించీ మురిసిపోయే కొందరు యాంకర్లు కూడా సిని "పేరు, 
పాడినవారి పేరూ చెప్తారుగాని కవిపేరు దాట వేస్తుంటొరు. ఇలొంటవ్వూడు. “ఇహం 
చెడ్డా ఫలం దక్కేవని. యీ LPRS - కవులకే రచయితలకి చేస్తుంది. 


సినిమా పాట విషయంలో ఆరుదద్రది చాలా నిర్గిప్తమైన అనురాగం. నేనెప్పుడూ 
అతని చేతిలో పూర్తి సినిమాపాట కాగితాన్ని చూడలేదు. pos పాట రచన 
వృత్తి; బాలలం ప్రవృత్తి. ఈ ప్రవృత్తికి సినిమా పాట - బంగారు వళ్ళేనికి 
గోడదాపు. సినిమా పాటల రచనవల్ల వచ్చిన దానిలో చాలా మటుకు - సాహితీ 
సంవద ళం. వినియోగించాడు ఆరుద్ర. ఎక్కడేనా 'మంచిపాట” రాస్తే, 
ఆ సంగతి నాకు తెలిసిన రచయితలు, నిర్మాతలు చెప్పినదే. కాని తనకై తా 
నెప్పుడూ చెప్పలేదు. క్రబ్బుసాంగ్‌ నయినా, భక్తీపొట నైనా, హాస్యగీతి నైనా - ఒకే 
అభిమానంతో రాసిన వ్యక్తి ఆరుద్ర. దేనిమీదా చిన్నచూపులేదు. 'రాయవలసివచ్చిం' 
దన్న బాధలేదు. 


అప్పు ఎటో రికార్తింగు కంపెనీలు పాటలున్న రికార్డుని కాంప్రిమెంటరీగా కవికీ 
పంపేవారు. 'అలొ ఆరుద్ర పాటలున్న రికార్డులు చొలో చేరాయి భాష తెలియని 
వాళ్ళు లేబుళ్ళు రాయడంతో ఇవి చాలా తప ల తడకలుగా _ వుండేవికూడా. 
రికార్డులు పాడే కండిషన్‌ లో ఉంచడమన్నది చాలా కష్టమైన పని. అందుకని వాటిని 
పాత రికార్డులను సహితం కొత్తవాటి కంటే బాగా పాడించగల ఓర్నూ, నేర్నూ 
వున్న సినీ “సంగీతం మీద అధారిటే అనదగ్గ (శ్రీ, వి. ఎ. కె. రంగారావు గారికి 
ఇవ్వడం జరిగింది. నేను సినీగీతాల ర టాం చేయాలనుకొని చెప్పినవ్వడు, 
సహాయ _సపహాకారాలు అర్రించినప వడు ఆరుద్ర పాటల లిస్టు కంప్యూటర్‌ పుల్‌ 
త. తీసి యిచ్చారు. దానివల్ల సినిమూ పేరు, సంవత్సరం, సంగీత దర్శకుడు, 
కవి మొదలైన వివరాలన్నీ తెలుస్తాయి. ఇవి చాలొ అవసరం. 


ఇక పాటల సేకరణ - గడ్డివాములో సూడిని వెదకడం లాంటిదే. దీన్ని 
గురించి చెప్పాలి. నేనీ సంకలనాలు తీసుకురావాలని, ఆలోచన చేస్తున్నానని విని, 
చాలా మంది సహాయం అందించారు. ముఖ్యంగా డాక్టర్‌ ఎమ్‌. రవికుమార్‌ (శ్రీ, 
వెంకటేశ్వర యూనివర్శిటీ) ఆరుద్రపై సమగ్ర వరికోధన చేసి డాక్షరేట్‌ పొందిన 
ఎల్‌. సంగయ్య (ఉస్మానియా యూనివర్శిటీ) ఆరుద్ర పాటలన్నిటేన్‌ పంపించారు. 
రమణ ఆనే అభిమాని తాను ఎ సంవత్సరాలుగా సేకరిసూ వచ్చిన ఆరుద్ర 
పొటల కేసెట్టు చాౌలొ పంపించారు. వీరికి నేను కృతజ్ఞతలు చెప్పనక్కర లేదని 


iV 


భావిస్తున్నాను. ఎందుకంశే, వీరు నా కుటుంబ సభ్యులు. వీరి అభిమానానికి నేను 
చెల కట్టులను. 


ఇక (ప్రొఫెషనల్‌ కలక్రర్హు వున్నారు. వీరు పాటల సేకరణకి 'ఎంతిస్తారు' బేరం 
చేసినవాళ్ళు. ఇలాంటీ వారు ఆంధ్రలో చాలా మంది వున్నారని తెలుసుకోవడం ఒక 
కొత్త అనుభవం నాకు. ఇంతివ్వండి' అని రేటు నిర్దారించుకుని డబ్బు అందుకుని 
అన్ని పాటలూ పంపని వారున్నారు. *నీటిలో గేదెనిపెట్టి' బేరం చేసిన వాళ్ళూ 
వున్నారు. 

వారికి నిరుపయోగమే అయినా సేకరణపై డబ్బు చేసుకోవాలని తాపుత్రయపడడం 
తప్పుకాదు వాటి “ప్రాచీని విలువ అలాంటిది. 'మనకి దొరకని విలువ అలాంటిదే. 
కాని మాటమీద నిలబడకుండా (ప్రవర్తించడమే అనైతికం అనిపించింది. అందుకే 
నేను వారిలాంటి వారిని ప్రాధేయపడే వని చేయదలుచుకోలేదు. 


ఆరు[ద తన సినీ రచనా వ్యవధిలో దరిదావు నాలుగువేలకు పైగానే పాటలు 
రాసి వుంటాడని అంచనా. అన్నీ సేకరించ గల్లడం అసంభవం. ఉన్నవాటినే - 
కాలక్రమేణా విభజించి సంపుటాలుగా రూపొందించాలని నిర్ణయించుకున్నాను. 

స్థానికంగా వున్నారు గనుక (శ్రీ, వి.ఎ.కె. రంగారావు గారు - విసుగు, 
విరామం, సమయాసమయం అని లేకుండా నేనడిగిన ప్రతి చిన్న అనుమానాన్ని 
నివృత్తి చేశారు. పి. రాజేశ్వరరావు గారు యీ సంపుటాలని విశాలాంధ్ర తరపున 
(ప్రకటించడానికి ముందుకు వచ్చారు. ఇది వారికీ ఆరుద్రపై గల అభిమానాన్ని, 
గౌరవాన్ని చెప్పక చెపూూంది. 

సినిమా పాటలకు తమ తమ ప్రత్యేక ముద్ర తెచ్చిన వాళ్ళు చాలా మంది 
వున్నారు. అంత్యప్రాస వుండే ఆరుద్రపాట, మనసుమాటవుంపి ఆశత్రేయపాట, 
సమాజం బాధ కన్పిస్తే అనిసెట్టిపాట, కవితా భాషాపయోగాలు అలవోకగా (ప్రవహిస్తే 
అది మల్లాది వారి పాట, పురాణ పోకడలు ధ్యనిస్తే - అది సముద్రాలద్యయం 
(తండ్రీకొడుకులు) పాట అని చాలా మటుకు అటూ ఇటూగా గుర్తు పట్టేయవచ్చు. 
కాని వినే వారి అంచనాలని వమ్ము చేస్తూ వీరిలోనే అన్ని వికడలూ పోయిన 
వారు వున్నారు. ఇదీ విశేషం. పాట పొ|త్రవల్ల, పాత్ర సినిమావల్ల జీవించడం - 
సహజం. కాని పాట తానేగా కూడా మనకల్లిన సందర్భాలూ లేకపోలేదు. అంట్‌ 
దానిలో ఏదో సినిమా పాట పరిధిని దాటి జనాన్ని ఆకర్షించుకుంటుంది. వారి 
నోటపడి |బ్రతుకుతోంది అనుకోవాలి. 


ఆరుద్ర సినీగీతాలమీద నేనేదో తీర్పు ఇచ్చాను అనుకోవడం లేదు. నాకా 
అర్హతలేదు, ఆరుద్ర ఎవ వీ 'చాలా మంచి పొట రాశాను అనలేదు. అనుకోలేదు. 
అలా అన్నదీ అనుకొన్నది అతని అభిమానులే. వారికే చివరికి, కవి బుణగగ్రస్తుడు. 


విశాలాంధ్ర పి. రాజేశ్వరరావు గారు ఈ సంపుటాలని వెల్లులోకి తెచ్చే బాధ్యత 
ఆప్యాయంగా స్వీకరించారు. వారికి మాటలతో కృతజ్ఞత తెలియచేయలేను. 


ఆరుద్ర సినీగీతాల సంపుటాలకి విడివిడిగా పేర్పు వుంచే బాగుంటుందని 
సూచించారు (శ్రీ, వి.ఎ.కె. రంగారావు గారు. నాకు “వెజమే అనిపించింది. ఒకటి 
రెండు - అని వుండడంకం టి పేర్పుంట - చదివే వారికి సౌకర్యంగా వుంటుంది. 
అందుకే వారినే సంపుటాలకి “పేర్లు కాడా యా ఈ పేర్డు వారు 
పెట్టివవే. అంతేకాదు, (శ్రీ, రంగారావు గారు - *ఆరు[ద సీనిమా పాటలు - ఒక 
విశ్లేషణ! అనే గ్రంధ రచన చేస్తున్నారు. వీలైతే ఆ పుస్తకాన్ని కూడా ఆరుద్ర 
వర్తంతి నాటికి, లేకుంటే ఆగస్టు 31 నాటికి "తీసుకురావాలని (ప్రయత్నిస్తున్నాను. 


ఆరుద్ర మూడవ వర్దంతి జూన్‌ 4 నుండి ఒక్కొక్కటిగా యా సంపుటాలు 
రావాలన్నదే నా ఆశ. మిత్రులు రాజేశ్వరరావుగారు వూనుకోకపోతే ఇది సాధ్యమయ్యేది 
కాదు. 

నేను ఒంటి చేతిమీద ఈ సంకలనాల (ప్రెస్‌ కాపీలు సిద్దం చేశాను. వీటిలో 
పొరపాట్లు వుండచ్చు. చాలా పాటలు వచ్చి ఉండకపోవచ్చు. సహృదయులైన 


అభిమానులు ఎత్తిచూపితే - సవరిస్తాను. ఈ సంపఫుటాలని ఆదరిస్తారని 

ఆశిస్తున్నాను. 

చెన్నె. కె. రామలకీ 

క శ్ర 
** 2 


ఫేలాజీ 
శ 


ఉయ్యా్యల-జంపాల 


ఓ పోయే పోయే 2. ఉంగరాల ౩3. వీటిలోని 4. నీలోన ఊగ 
. కొండగాలి 6. అందాల రాముడు 7. రుక్మిణమ్మా రుక్మిణమ్మా 


=, దాచిన దాగదు. 
జమీందార్‌ 
చుక్కలు పొడిళైవేళ 2. నేనే...ఆ | 
(పచండ భైరవి 
నగుమోము 2. బొవలూ 
దొరికితే దొంగలు 
ఎన్నిసార్హు 2. ఎవరికి తెలియదులే 
(ప్రతిజ్ఞా పాలన 
అందాల రాజు 2. తలచుకుంశే 3. రామచిలుక 4. ఆడపిల్ల 
వీరాభిమన్యు 
రంభా ఊర్వశి 2. అదిగో నవలోకం 3. చూచీ వలచీ 
(పేమించి చూడు 


మీ అందాల 2. కళకళలొడే 
పాండవ వనవాసం 

బావా బావా 

అంతస్తులు 
వినరా విస్సన్నా 2. పైకంతో కొనలేనిది 

పక్కలో బల్లెం 
రమ్మంది లేత వలపు 

కీలుబొమ్మలు 
కలిమి సుఖములు 2. రంగుల రాట్నమై 3. బొట్టూ కాటుక 


10 


i2 


15 


17 


19 


20 


22 


క పోతన 


అలల 


i. (శొవణ 2. నగరాజ కన్య 

శ్రీమతి 

1 (మోగింది 2 కోరికలా 3. ఈ రోజు 
కన్నెమనసులు 

1. ఓపో తమరేనా 

భీమాంజ నేయ యుద్దం 
£35 నెనె 

“భూలోకంలో యమలోకం 


మ ఓ యమధర్మరాజ 2. ఇంటిగుట్టు 3. అక్క పనుపున 4. గారాల 
బిడ్డ 5. పచ్చికామి 


| శకుంతల 
1. మధుర మధుర 

లేతమనసులు 
1 పిల్లలూ దేవుడు 2. కోడి ఒక కోనలో 
గాఢచారి 116 


ఓ వాలుచూవుల 2 యా - యా 3 పడిలేచే కెరటం 
4. అవును ...నేనే 


ఫీ 
4 


1. అందం అన్నది 
ఇద్దరు మొనగాళ్లు 
1 ఓం యం - యం 2. కొంగున 
తీ/కృష్ణతులాభారం 
'1 ఇది సరాగాలతోట 
అత్మగ్‌ొరవం 
1. ఓ సోదర 2. (పేమించనిదే 3. రాననీ రాలేననీ 
పల్నాటియుద్దం 
1. తీయని తాలిరేయి 


wenn 
ed 


అదుగుజాడలు 
1 నిన్నోడ బుల్లెమ్మ 
ప్రయివేటు మాస్థారు 


| 1 పాడుకో పొడుకో 
పిన్ని 
1. ఆడజన్మకు 2. ఏడవకు ఏడవకు 3. కలవాలి - నిన్ను కలవారి. 
కంచుకోట 


1. ఈడొచ్చిన పిల్లనోయ్‌ 
పట్టుకుంటే పదివేలు 
1. ఎ ఫర్‌ ఏపిల్‌ 

గోపాలుడు భూపాలుడు 
1. ఒకసారి కలలోకి 

ఉపాయంలో అపాయం 
l. చిన్నారి పొన్నారి 2. నిషా ఎందుకు 


సాక్షి 

1. అటు వెన్నెల 2. దయలేదా నీకు 3. అమ్మకడుపు 4. పదిమందికోసం 

'స్తీజన్మ 
1. హాల్లో అన్నది 

వ్‌! 
- సుఖదుఃఖొలు 

1 పదారు నావయసు 

వీరపూజ 


1. అద్దరిని వున్నాడు 
సరస్వతీ శపథం 
1. కళలన్ని 2 హరి ఓం 3. విద్యయా 4 కలడు 5, కునకున 


లాడును 6. రాణి మహారాణి 
మరుపురాని కథ 


1. కళ్యాణమే 2. నూటికొక్క 


48 


ర్‌ 
ర్‌ 
ర్‌ర్‌ 
57 
58 
60 


64 


65 


66 | 


67 


72 


రహస్యం 
1 ఇదియే దేవరహస్యం 
భక్త ప్రహ్లాద 
1. సిరి సిరి 
లక్ష్మీ నివాసం 


1 నవ్వు 2. బోటిరో 3. కాలేజీ 4 చేయీ 5, ఓహో 6. ధనమేరా 
7. ఇల్లే కోవెల 8. గువ్వలాంటి 9. సోడా సోడా 


రక్తసింధూరం 
1. అలీ బిలీ 
ఫా న్న. 
అడపదుచు జ 
1 మది తుళ్లి తుళ్లి 
మంచకుటుంబం 


1 ఓ నవభారత 2. నీలో ఏముందో 3. ఎవరూ లేనిచోట 4. మనసే 
అందాల 5. ధనము లీయగవచ్చు 


'ఎద్దకృంయ్య 


వీరాంజనేయ 


ఓ చూడాలి అక్కను 


శ. వినుమా 2. మన పైన 


బందిపోటు దొంగలు 
1. కిల్లాడి దొంగ 2. ఏయ్‌ కిల్దాడి 3. ప్రాయ్య 
బంగారు గాజులు 


1 వలవు ఏమిటి? 

గోవుల గోపన్న అ 
1 హల్లో మిస్టర్‌ 2. హడావిడి పెట్టకోయ్‌ 

(గ్రామదేవతలు అ 


1. (ప్రమయాత్ర 2. జననీ జన్మభూమి 
కోయంబత్తూర్‌ ఖైదీ జ 
1. హృదయం 2. నీ మనసే 3. వలపులు 4. వినరా పక్షీ 


74 


75 


76 


82 


84 


88 


89 


90 


93 


94 


99 


pu 


ర్‌. దేవుడున్నాడా? 

భలే మొనగాడు 

ఏ వూరు 2. ఇంద ఇంద 
అదృష్టవంతులు 

చింతచెట్టు 2. ము ము 3. నా మనసే 4. పడినముద 
చిన్నారిపొపలు 

ఓయబ్బో 2. నీలో నాలో 

అర్హరా (త్రి 


=] 
+ 


యవ్వనమే 2. నొ కనులు 


ఈ పిలుపు 2. ఎగిరిపోయిన 3. ఓహో అందమంతా 


దోపీడిదొంగలు 


నా యవ్వనం 2.  తళకు బెళుకులు ౩. 
- ఎన్నెన్నో 5. ముచ్చటలొడీ 


రాము 
వచ్చని చెట్టూ ఒకటీ 
అత్తగారు కొత్తకోడలు 
నువ్వు లేనిదే 2 ఘాటు ఘాటు 
నేనంటే నేనే 


ఒకే ఒక 


మంచిమి[త్రులు 
ఓరచూపులు 2. అరె నిషా 


పంతాలు పట్టింపులు 


. ఓయ్‌ నిన్నే 2 రమ్మంట రాడు 


పెద్దరాసి పెద్దమ్మకథ 


. ఇదియే అందాల 


రణభేరి 


. ఇది కూడదురా 2. చాలదోయి 


. డోరు డోరుగా 4. మె డియర్‌ 


బొంది ఇచ్చినోళ్ళు 


102 | 


105 | 


107 | 


110 | 


112 
114 | 


118 | 
119 


121 | 


122 


124 


126 | 


127 


po 
* 


భార్య 

ఇంటికం లు 

చెల్లిలి కోసం 
నవ్వాలి నువ్వు 2. పిలిచా నిన్నే 

బంగారు పిచిక 
ఓహోహో 2. పో...పో 3. ఏం చేసుకునేదింత 4. మనసే గని 

నడిమం త్రప్పుసిరి 
నీ చల్లని మనసు 

ఖర్గవీరుడు 


సమానత్వమే 2. మృదువైనవాడు 3. కన్నీరే 4. అందముగా 


5. పరువం 6. వలపుల 7. తీరనిదొక 8. సలాం 


Ft 


వింతకాపురం 
. చూడు తడాఖా 

అసాధ్యుడు 
. వెళ్ళగలిగితే 2. "సైరాజా 

మర్మయోగి 


తీయనైన 2. మధువు 3. నవ్వుల 4. చోద్యం 5. కడగంటి 


6. రావాలి 7. పాలోయమ్మ 


మన సంసొరం 
, ఓ గాయపడిన 
కోడలుపీల 
9 
. నన్ను 2 తండ్రినైనా 
ధర్మపత్ని 
. నాడు నిన్ను 
మహాబలుడు 


. ఏమో 2. మగాడంటే 3. ఇక్కడే 4. విశాల 


సత్తెకాలపు సత్తెయ 11 
నన్ను ఎవరో 2. పదహారేళ్ళ 


xii 


129 


130 


132 


135 


136 


142 


143 


145 


150 


151 


153 


154 


157 


ముహూర్తబలం 


. నీకు ఎంత 2. అమ్మలగన్న 


స నవ్వే 2. చూస్తే 


నొ జన్మభూమి pa అమ్మాయి 3. ఒరె నమూనా 4. నా రొజు 


. చక్కనిపొపా 


అన్నదమ్ములు 
సపాయు చిన్నయ ( 


కర్యూర హారతి 


బుదిమంతుదు 
చా 


. హహరే PD గట్టుమీద 3. టాటా 


ల ర 
యయ ఇ 


ఆసులు = అంతసులు 
per. nll 


. ఒకట పోదామా 
ar 


. లొమి లొమి 
మనుషులు మారారి 
. భూమాత 


టక్కరిదొంగ చక్కనిచుక్క 


భలేరంగడు 


జరిగిన కథ 


. వయసుకురది 2. నేనే మారిష్‌ 


బందిపోటు భీమన్న 
. తడి తడి 


. ఊరు 2. తల్లివి స్స్‌సే 


. నడుము 


. నీవునేనై 


మూగనోము 


భలేమాష్టారు 


Aili 


159 


161 


1603. 


166 


167 | 


170 | 


171i | 


172 
173 | 
174 | 


176 


177 


ఇంటిగౌరవం 
1 చింతవువ్వు 


దేశమం కే మనుషులోయ్‌ 


1 ఇదిగో 2. ఊరిస్తా 


ఆడజన్మ 
| 1. నీమీద 
అగ్నిపరీక్ష 
| 1 నాలోన 
సుగుణసుందరికధ 
| 1. మూగతలపు 
బాలరాజు కథ 
1 మహాబలిపురం 2. హిప్పీ 3. చూడు 
పగ సాధినా 
కే నే ముద్దాడనా 
మళీపెళి 
ర ధర 
1. శుభముహర్తంబున 2. మలయ 383. ఆగమంచే 4. 
చ్‌ అమ్మా గారీ 
ఇద్దరు అమ్మాయిలు 
ఓ మిస్టర్‌ 
తల్లితండ్రులు 
ee | 
l. ఇదే శృంగారమోయ్‌ 
శ్రీదేవి 
1. చిరుగాతే 
బస్తీకిలాడీలు 
1. ఒక్కసారి 
ఖడ్గవీర 


' 1 మడనుతివ్వని 2 చేతికి 3. జింజినకడి 4. నా కౌగిలి 5. నను 


కొదని 


XIV 


181 


184 


185 


186 


187 


190 


191 


194 


195 


196 


197 


198 


wu 


పళ్ళీకూతురు 
వెర్రి మొర్రి 
ద్రోహి 
జలసొ 
యమలోకపు గూఢచారి 
కానీ కానీ 2. మధువే 


పసిడిమనసులు 
బలలొ 
సెతందారు 
అలీ లా 
మైమరపో 
భలే గూఢచారి 
కోరిక 2. నీ వళ్లు 3. లోకులంతా శ. హోం 5. నిన్ను 
అక్కాచెల్లెలు 


. చకచకలాడే 2. సంతోషం 


అడవి వీరులు 
జోజో 2. అల్రీబిల్లీ 3. జాం జూం 4. కనులే 5. విందుకు 


6. ఊరంతా 7. అందుకో 


Xv 


203 | 


204 | 


205 | 


207 
208 
209 
213 


215 


2రుట సినీ గేతాలు 
5 సంపుటాల్లో... 


* ఆరుద్ర నసినిగేతాలు (1950-1959)-1 
వలపుల కథకిది తొలిపలుకు 75-00 


* ఆరు నినీగేతాలు 1960-1964)-2 
తళతకళా-మిలమిలా పగటిపూట వెన్నెలా 75-00 


' * ఆరుద నినీగేతాలు (1965-1970)-3 

నవ్వుల నదిలో పువ్వుల పడవ 75-00 

| * అఆరుర నినీగేతాలు (1971-1976)-4 

సెలయేటి గలగలా చిరుగాలి కిలకిలా!! త్వరలో... 

' * ఆరు నినీగేతాలు (1977-1998)-5 

కురిసే చిరుజల్లులో త్వరలో... 
ప్రతులకు: 


విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, 
విశాలాంధ్ర బుక్‌ హౌస్‌లు, ప్రముఖ పుస్తక విక్రేతలు 


ఉయ్యాల-జంవాల-1965 


అనువమ వీళ్టర్స్‌ నంగీతం: పెండ్యాల 


[1] 


పొడినవారుః ఘంటసాల 


ఓ పోయే పోయే చినదాన 

నీ తీయని మనసు నాదేనా 

కలలో పూచిన కమ్మని (పేమ 

కాయా సండా నెరజాణా Hell 


ఘుమ ఘుమ పూవులు జడలోన 

గుస గుసలాడె చెవిలోన 

అదియేమో తెలుసుకుని 

అలుగుట తగునా నౌ పైన Hei 


కులుకులు తళుకులు లోలోన 

జిలిబిలి సరసములాడేనా 

ఒయ్యారీ సయ్యాట 

ఒంటిగ ఆడుట సరియౌనా lei 
సొగసులు మోమున ముడుచుకొని 

చురచుర చూడక వగలాడి 


ఇతగాడే జతగాడూ 
ఇద్దర మొకటు ఎపుడైనా lel 


ఆరుద్ర సినీగీతాలు-3 1 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


పాడినవారు: పి. సుణీల 


ఉంగరాల జుట్లువాడు వూరించే కన్నులవాడు 
ఒయ్యారివి నీవనంటూ వియ్యమాడ వస్తాడూ. lel 


దోరవయసు చిన్నవాడు 
దొర చదువులు చదివినవాడు 
దోబూచులు ఆడే వలపు 


దోచుకొని పోతాడు lei 
కొంటతనపు కుర్రవాడు 

కోరమీసమున్నవాడు 

చూపులలో ఊహలు చదివి 

సాగసు కొనుకిస్తాడు lel 


కమ్మ నైన వన్నేలవాడు 

కలుపుగోరు మాటలవాడు 

కన్నెపల్ల మదిలో నిలచి 

కాపురమే వుంటాడు. lel 


పాడినవారు: మంగళంపలి బాలమురళీకృష్ణ, 
ట్‌ి 


ఏటిలోని కెరటాలు - ఏరు విడిచిపోవు 
ఎదలోపలి మమకారం ఎక్కడికీపోదు. ii 


ఊరు విడిచి వాడవిడిచి ఎంత దూరమేగినా 
సొంతవూరు అయినవారు అంతరాన వుందురోయ్‌ iol 


తెంచుకొన్న కొలది పెరుగు తీయని అనుబంధం 
గాయపడిన హృదయాలను జ్ఞాపకాలె అతుకునోయ్‌ ay 


కనులనీరు చిందితే మనసు తేలికౌనులే 
తనకూ తనవారికే ఎడబాశు లేదులే. iol 


ఆరుద్ర సినీగీతాలు-3 2 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


పొడీనవారుః పి. సుశీల 


నీలోన ఊగ నాలోన ఊగే 
చూడచక్కని ఊయలొక్కట 
ఉయ్యాలా - జంపాలా -- ఉయ్యాలా - జంపాలాా 


ఊగి ఊగి పైకిపోయే ఊహలెన్నియో 

ఆగి ఆగి భువికి దిగను అందమెంతయో 

మింటి చందమామకూ కొంటు కలువ భామకు 

ముడివేసి జతకూర్చె తూగుటుయ్యెల" నీ! 


మనసులోని భావాలకు రూపుకల్లెను 

కనులలోని కోరికలకు కాంతి పెరిగెను 

బిడియపడే మనసుకు వెలుగుచున్న కలలకు 

తొరి| పేమ తెరిపింది తూగుటుయ్యెల 

ఉయ్యాలా - జంపాలా -- ఉయ్యాలా - జంపాలా. id 


పాడినవారు: ఘంటసాల, పి. సుడీల 


కొండగాలి తిరిగింది గుండెవూూాసులాడింది 


గోదావరి వరదలాగ కోరిక చెలరేగింది కొం! 
పుట్ట మీద పాలపిట్ట పొంగిపోయి కులికింది 
గట్టుమీద కన్నె లేడి గ్యంతులేసి ఆడింది. I5oll 


పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యమాడింది 
పట్టరాని లేత వలపు సరవగించి పాడింది కీకొం!! 


మొగలిపూల వాసనతో జగతి మురిసిపోయింది 
నాగమల్లెపూలతో నల్లనిజడ నవ్వింది 
యర్రా యా 
పడుచుదనం అందాని5క తాంబూల మిచ్చింది 
(ప్రాప్తమున్న తీరానికి - పడవ సాగిపోయింది. [5ొం! 


ఆరుద్ర సినీగీతాలు-3 3 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


(ర 


పొడినవారు: ఫి. సుణీల బృందం. 


అందాల రాముడు ఇందీవరశా ముడు 


ఇనకులొబ్ది సోముడు ఎందువలన దేముడు leoll 
తండ్రి మాటకై పదవుల త్యాగమే జేసెను 
తన తమ్ముని బాగుకై తాను బాధ పొందెను అం! 


అందాల రాముడు - ఇందీవరశ్యాముడు 
ఇనకులొచ్లి సోముడు - అందువలన దేముడు 


అనుభవించదగిన వయసు అడవిపాలు జేసెను 
అడుగు పెట్టినంత మేర ఆర్యభూమి జేసెను అం! 


ధర్మపత్ని చెర బొపగ దనుజుల దునుమాయడెను 
ధర్మము కాపాడుటకా - సతినే వీడెను 
అందాల రాముడు - అందువలన దేముడు leoll 


పొడినవారు: పి. సుశీల బృందం. 
రుక్కిణమ్మా ఆలా రుక్స్కిణమ్మా 
కృష్ణమూర్తితో నువ్వు కురికావమ్మా రు! 
కన్నెపిల్ల మనసు - మీ అన్న కేమి తెలుసు 
గిశుపాలుడి కన్న శ్రీకృష్ణుడు మిన్న 
రమణి (ప్రమ సొంపు, నువు రాయబారమంపు 
చిలకచేత కబురుపంప చెలుడు రాకపోడమ్మా. Tet 


గౌరి పూజచేసి ఆ గర్భ గుడిలో వేచి 

ఎదురు చూడవమ్మ నీ బెదురు మానవమ్మ 

రమ్యమైనవాడు ఒక రధము తెచ్చినాడు 

తేరుమీద ప్రియునితోడ తేరిసాగిపోవమ్మా iol 


అట్లు తద్దెరోజు మాఆడపిల్లల మోజు 
అంతా గుమిగూడి సె ఆట పాడలాడి 


తదియ చంద్రుచూసి మా తనివి తీరనోచి 
అట్ల తద్దె నోము నోచ అందగాడె మొగుడమ్మా. రు! 


ఆరుద్ర సినీగీతాలు-3 4 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


త 
పాడినవారు: పి. సుశీల, ఘంటసాల 


దాచిన దాగదు వలపు - ఇక 
దాగుడు మూతలు వలదు 

చక్క_నీ కోపమూ - చల్లని తాపమూ 

ఎందుకు మనలో మనకు కదా! 


కనుచూపుల కమ్మని కులుకు 
నను దోచుట మునుపే తెలుసు 
మనసంతా తనదైతే మరి చోరీ ఎందుకు 


పూసలలో దారమై పూవులో తావియై 
కరిసెను మనసూ మనసు కదా! 


ఒక తీయని మైకము కలిగె 
నెర వెన్నెల కన్నుల వెలిగే 
కలలందు హృదయాలు వినువీధులలో ఎగిరె 


ఇరువురూ ఏకమై ఒక్క ప్రాణమై 
ముచ్చట గొలుపగ వలయు. కదా! 


నే 1 


ఆరుద్ర సినీగీతాలు-3 5 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


జమీందార్‌ -1965 


రవీంద్ర ఆర్ట్‌ వీక్రర్స్‌ నంగీతం : టి చలవతిరావు 


పాడినవారు: పి. సుశీల, ఘంటసాల 


చుక్కలు పాడిచేవేళ - అహం మక్కువ తీరేవేళ 
ఆడపిల్లే పొడుపుకథ పొడవాలి 
అందగాడే తెలుసుకొని విప్పాలి 


కిటకిట తలుబులు కిటారి తలుపులు 
వేసిన తీసిన చప్పుడు కావు 
ఏమిటి? ఏమిటి? 


ఓహో, కిటకిట తలుపులా కిటారి తలువులా, 
కిటకిట తలుపులు కిటారి తలుపులు 
గడసరి చూపుల కన్నుల రెప్పలు కన్నుల రెప్పలు 


దిబదిబ లాడేవి రెండూ 

దిబ్బెక్సి చూసేవి రెండూ 

ఆలకించేవి రెండూ అందుకొనేవి రెండూ 
ఏమిటి? ఏమిటి? 


దిబదిబ లాడేవి రెండా, అహం దిబ్బెక్సి చూసేవి రెండా 
దిబదిబలాడేవి కాళ్ళు, దిల్బెక్కి చూసేవి కళ్లు 

ఆలకించేవి చెవులు 

అందుకోబోయేవి చేతులు - చేతులు - చేతులూ 


తండ్రిని చంపి తాతను గూడి 
తండ్రిని కన్నది తానెవ్వరు? 


కీచు 


కీచు! 


ఆరుద్ర సినీగీతాలు-3 6 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


తంశడే "వెరుగు - తాతే పాలు 

తం|డే పెరుగూ తాతే పాలు 

తాబ చిలికిన చల్లమ్మ చిలికిన చల్లమ్మా 
౪c 


జానమ్మా పిచ్చి పుల్లమ్మా పిచ్చిపుల్లమ్మా. కుక 


పాడినవారు: పి. సుశీల, ఘంటసాల 


నేనే...... ఆ... ఆ.....నేనే 

నేనే నేనే లేత లేత పూలబాలను 

తేనెటీగ సోకినా తాళజులను 

నేనే - నేనే పూలబాలనూ - తాళజాలను. 


కానిమాటలాడకూ కలతరేసకూ కలతరేపకూ 
లేని పోని చనువుతో మేని తాకకూ మేని తాకకూ 


రాలుగాయి చూపులతో రవ్వ చేసినా 
చిదిమినా అదిమినా జాల చేగును 
పూలబాలను తాళాలను - కనే నే॥ 


పొందులేని విందుకై పొంచి చూడకూ 

అందరాని దానికి ఆశలెందుకూ 

మొగలి పూల పరిమళాల 

సాగసులాడనీ - మొరటుగా 

కోరినా మోసమౌనులే. కనేనే॥ 


శస * 


ఆరుద్ర సినీగీతాలు-3 7 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


పొడినవారుః ఎ%్‌. జానకి 


నగుమోము ముద్దులమూట - సొగసైన వెన్నెల వేట 
సైన కూరిమి జంట మనమేనట - అ౪ 


అందాల జాబిరివి నీవు ఆకాశతారక నేను 
రతిరాజు మోహము నీవు రతిరాగవల్లరి నేను 
నిజమే కద ...ఆ6ఆ6 


గోపాల మూర్తివి నీవు కొసరేటి రాధిక నేను 
గాండీవ ధారివి నీవు - కలికి సుభద్రను నేను 
నిజమే కద ఆఆ 


గోరింక జాణవు నీవు రాచిలుక కన్నెను నేను 
వులకించు నవ్వులపంట పొదరింట గువ్వలజంట 
మనమేనట. అఆ 


Il 


Ii 


Isl 


lil 


ఆరుద సినీగీతాలు-3 . 8 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


Mama a a aan 


పాడినవారు: పి. సుశీల బృందం 


బావలూ బావలూ బావలు సయ్యా 

జీ 

అందగాడూ మగసిరి దొర 

కూడవలిరా వలపుల జత 

బొవలుసయా భ్‌ 

మరదలు సయ్యా ag | 


వేరేపూలా వాలవుగా వాలవుగా 
వాలనె పిల్లా 


వేరే గూడూ చేరవుగా 


చేరనె పిలా 

కూరిమితో' కులుకులతో కూడితేనె జత అం! 
నేనే నీవై వుందువుగా వుందువుగా 

ఉందునె బల్లా 

నెనరూ వలపూ వీడవుగా వీడవుగా 

విడనె పిల్లా 

నీడవలె మసలినచో - దండవేస్తా - పద అం! 


శ న ¥& 


ఆరుద్ర సినీగీతాలు-3 9 నవ్వుల నదిలో పువ్వుల పడన 


దొరికితే దొంగలు-1965 


చందమామా వీక్టర్స్‌ సంగీతం : ఎస్‌, రాజేళ్ళ్టురరావు 


[1] 


పాడినవారు: స్వర్గలత, సత్యారావు 


ఎన్నిసార్డు సెప్పాలయ్యా ఎన్నిసార్లు సెప్పాలి 
ఎవురేనా సూసేరంకే ఏటనుకుంటారయ్యా 


ఒక్కసారి చూడ వెపిల్ల ఒక్కనారి చూడమ్మా 
ఒక్కసారి చూశావం టు జిల్లు జిల్లయిపోతానే 


తెరసాటున సిన్నది వుంకే తొంగి తొంగి సూడొచ్చా 
పసుపాడే వంటరి యేళా సరపురుషుడు రావచ్చా 


పండంటి మనసిచ్చానే పరాయివాడంటావా 
పడిగాపులు పడుతూవుంశే సెలగాటాలాడేవా 
తనవాడు తత్తరపడితే తలుపిట్లా ముయ్యొచ్చా 
చినవాడి తీయని గుండె గాయాలూ చేయొచ్చా 
సిలిపిగాను సూశావంసే సిగ్గేత్తున్నాదయ్యా 
చినవాడా తొందరపడకు పొడికోక కట్టాస్తా 

సిగ సుట్టి పువ్వులు ముడిచి సింగారం సేసుకోనీ 
మురిపించే వెన్నెల వుంకే ముస్తాబులు ఎందుకమ్మా 
సరేగాని ఎంతసేపు 

ఒకింత ఓపిక పడితే - వూసులాడుకుందాము 
ఒక్కసారి నవ్యాలమ్మా ఒక్కసారి నవ్వాలి 
ఒక్కనవ్వు నవ్వ్యావంలు = జిల్లు జిల్లయిపోతా నే. 


ఆరుద్ర సినీగీతాలు-3 10 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


పాడినవారు: పి. సుశీల 
ఎవరికి తెలియదులే యువకులసంగతి 
యువకుల సంగతి మీ తల బిరుసుల సంగతి 


ఆడపిల్ల కనబడితే ఏడిపించ బోతారు 
నవ్వి నవ్వి చివరకు నవ్వుల పాలవుతారు క! 


లేనిపోని డాబులతో లెక్క_లేని కోతలతో 
గడుసు గడుసు మాటలతో మిడిసిపాటు చేతలతో 


కాలరెతి తిరుగుతారు కాళ్ళ బేరమాడుతారు loi 

ముందు తీగ లేకుంకు పందిరితో పనివుందా 

తరుణసలు లేకుంటు పురుషుల పని గోవిందా. I 
శ శస 1 


ఆరుద్ర సినీగీతాలు-3 11 నవ్వుల నదిలో పువ్వుల పడవ | 


ప్రతిజ్ఞా పాలన-1965 
జ 


సురేష్‌ విక్టర్‌ నంగీతం : మాస్త్రర్‌ వేణు 


పొడినవారు; పి. సుణీల బృందం 


అందాల రాజు వసాడు మందార మాల వేస్తాను 
జగమే తధాస్తు అంటుందీ నేడే వివాహమౌతుంది. 


నుదుట బాసికము - నూతన కాంతులు మెరిసే 

మదిలో కోరిక మంగళ గీతము పాడే 

వేచిన కనులే వేయి వలపులై పూచే 

పూచిన వలపుల పులకరించునే మేను 

ఓయమ్మా హోయ్‌ ఏమంటావ్‌ ౫ అం! 


బుగను పెటిన నల్లచుక్క తాన వే 
లే టు ధ్యా 
సిగ్గుబరువుతో కన్నెవలపు తలవంచె 
జడలో కుట్టిన మొగలి పువ్వు దీవించె 
జన్మ జన్మకు అతడే నా మగడమ్మా. leoll 


పాడినవారు: ఘంటసాల, సీ. సుశీల 


తలచుకుంకు మేను పులకరించేను 
తమకుతామే కనులు కలలు కాంచేను 


తలచుకొంకు మేను పులకరించేను 
తనకు తానే చెలియ -- నన్ను చేరీను. 


ఆరుద్ర సినీగీతాలు-3 12 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


ప్రియుని సూటిగ చూడ బిడియ మయ్యేను 
చూడకుంటే మనసు ఎటుల నిలిచేను 
చెలుడు గుసగుసలాడ సిగ్గు కరిగేను 

సిగ్గు పడితే వలపు మొగ్గ "తొడిగేను 


చేయి సోకిన గుండె రులు మనియేను 
రుల్లుమని ఆపిదప చల్లనయ్యేను 


చలువ వెన్నెల వేడి గాడుపయ్యేను 
మరుల మాటలవల్ల మంచు కురిసేను 


చెలుని మాటలలోన మధువు చిండేను 

సలుకు తేనెలు గో రి మెకమయేంను 

(గోరి తడబడి bh Seer a 

పడత్కి కాంతుని భుజము పానుపయ్యేను 

తలచుకొంశు మేను పులకరించేను 

తనివితీరగ (ప్రేమ తానె పండేను. కత! 


పాడినవారు: పి. సుశీల, అత 


రామచిలుక తెలుపవే (పేమ ఏమిటో 
అనురాగమో సరాగమో అదేమి లోకమో. loi 


కలలోన ఒక అందగాడు నన్ను కలిసి నవ్వేనే 
కన్ను కలుపగా నా వన్నెలు కడలి పొంగులాయెనే 
కన్నె మనసు పొంగించిన వెన్నెల రాజెవ్వడే toi 


భామరో తనెవ్వరా వరించు నాధుడే 
ఒకచోట నిలువళేను వంటరిగా వుండలేను 
ఊహలోని చెలికాని ఊసులాడి వేగలేను 
జాబిలితో ఈ తారక జతగూడుట ఎన్నడే 


భామరో - నీ నోములు ఫరించునప ఏడే. [రా॥ 


ఆరుద సివీగీతొాలు-3 13 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


పాడినవారు: పి. సుశీల, ఘంటసాల 


ఆడపిల మగవాడు కరిసినస డు 
a) 
అనుకొనే మాటలు రెండే రెండు 
లేడి కనులు లేత మనసు కలిసినప్పుడు 
పాడుకొనే పాట ఒకటు ఒకటి lesll 


చందమామ చలగాలి నవ్వినప డు 
ధ్‌ 
కందళించే హృదయాలు - రెండూ ఒకలు 


ఎర్ర పెదవి సోగ చెక్కిలి చేరినప పడు 
ఎద లోవపరి ఆనందం ఒకటు ఒకటి lel 


కోరవయసు ఓరచూపు కుఠికినప్పుడు 
కోరదగిన అనుభవము ఒకు ఒకటి 


పులకరించే (పేమ విరిసి పూచినప్పుడు 
గిలిగింతలు లెక్కిస్తే అవియే కోటి. lel 


xX kX 


ఆరుద్ర సినీగీతాలు-3 14 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


వీరాభిమన్యు-1965 


రాజ్యలక్ష్మీ (ప్రొడక్షన్స్‌ సంగీతం : కెవి. నువాదేవన్‌ 


పాడినవారు: ఘంటసాల, పి. సుశీల 


రంభా ఊర్వశి తలదన్నే రమణీలలామ ఎవరీమె 
ఇంద్రుని చంద్రుని అందాలు ఈతని సొమ్మే కాబోలు 


రంభా ఊర్వశి తలదన్నే రమణీలలామ ఎవరీమె 
నన్నే వెదకుచు భూమికి దిగిన కన్యక రతియే కాబోలు 


ఇంద్రుని చంద్రుని అందాలు - ఈతని సొమ్మే కాబోలు 
మౌనముగానే మనసుని దోచే మన్మధుడితడే కాబోలు 


తనివితీరా వలచి హృదయం కొనుకనీయని కరమేల 
పరవశించీ పడుచువానికి వధువుగాని సొగసేల 


కవికి సరసన పులకరించీ కరిగిపోవని తనువేల 
ఎడములేక ఎదలు రెండూ ఏకమవనీ (బతు కేల. కర! 


పొడినవారుః ఘంటసాల, పి. సుశీల 
అదిగో నవలోకం - వెలిసే మనకోసం 
అదిగో నవలోకం - వెరిసే మనకోసం 
నీలి నీలి మేఘాల లీనమై 
ప్రియా! నీవు నేను తొరిపేమకు ప్రాణమై 


దూరదూర తీరాలకు సాగుదాం 
సాగి దోరవయసు సీమలో ఆగుదాం 


ఆరుద్ర సినీగీతాలు-3 15 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


ఎచట సుఖముందో ఎచట సుధకలదో 
అచటనే మనముందామా. 1అదిగోే॥ 


పారిజాత సుమదళాల సానుపూ 

మనకు పంచినాడు చెజకువింటి వేలుపూ 

ఫరించె కోటి మురిపాలూ ముద్దులూ 

మన (ప్రణయానికి లేవుసుమీ హద్దులూ 

ఎచలు హృదయాలూ 

ఎపుడు విడిపోవో 

అచట మనముందాము. అదిగో! 


పాడినవారు: ఘంటసాల, సి. సుశీల. 


చూచీ వలరీ, చెంతకు పిరిచీ ని 
సాగసులు లాలన చేసీ - నీ సొంపుల ఏలికనైతి 


చూచి, వలచీ చెంతకు చేరీ - నా 
సాగసులు కానుక చేసి - నీ 
మగసిరి బానిసనైతీ 


అందాలన్నీ దోచి ఆనందపు టంచులు చూచి 
సందిట బందీ చేసి - నా బంద్‌ వశమైపోతీ 


నూతన వధువై నిలచీ - వరుని 
వలపుల మధువుగా మారీ 
సఖునీ ఒడిలో సురిగీ - కోటి 
సుఖముల శిఖరము నైతి 


వలపుల తేనియ మధురిమ గోరితి 
నిదురా జగమూ మరిచి 


నీవే జగమై నీలో సగమై 
నేటికి నిండుగ పండితి -- [చూ 


ఆరుద్ర సిసీగీతాలు-3 16 నవ్వుల నదిలో పువ్వుల పడన 


(ప్రమించి చూడు-1965 


వద్మశ్రీ, విక్టర్‌ నంగీతం : మాస్టర్‌ వేణు 


పాడినవారు: పి. బి. శ్రీనివాస్‌ 


మీ అందాల చేతులు కందేను పాపం --ఎందుకు యీ బెడద 
సాయం వలదా ఓ చెయ్యి వేసేదా - 

చిన్నారి మేను అందాల నడుము - అల్లాడి పోవాలా 

ఉయ్యాల వూచె వయ్యారి చేతులు మోటారు తోలాలా 

ఇంపైన నాంపు వన్నెలు తరిగి వాడిపోవాలా 

ఇటు అప్టుడేటుగా టేప్కటాపుగా అలసిపోవాలా [మీ 


కాలేజీ చదువుల తేలేవుగాని - కాసింత తగ్గాలి 

వేలాది వేల రూపాయలున్నా వినయము చూపాలి 

మగవాని తోడు వలదన్న వనిత మహిలోన కానరాదు 

ఈ కోపమెందుకు తాసమెందుకు తగునా ఇది మీకు కమీ॥ 


కడగంటి చూపవు కబురంపగానే శుభలేఖ పంపేనూ 
విడిదింటి నుండి ఊరేగి నిన్నే పెళ్ల్తాడ వస్తానూ 
సైన వాని మామా అనగానే పొంగేనూ - టూ 
మన సైన వాని మామా అనగానే పొంగేనూ - 
ఇక వలపు దారిలో కరికి సేవలో 
కాలము గడిసేనూ. Re 


ఆరుద్ర సినీగీతాలు-3 17 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


పొడినవారు: ఎల్‌. ఆర్‌. ఈశ్వర్కి ఎ. ఎమ్‌. రాజా 


కళకళలాడే కన్నులు - తహతహలాడే వూహలు 
గుమ గుమలాజే గుండెలు - కులుకుచు వేసెను చిందులు _ కళ! 


సెదవులే దొండ పండట హృదయమే పూల చెండట 

పలుకులే పనస తొనలట - తలపులే వలపుగనులట 

మేను నీకె పూలతోక్లు మినిటు యుగమై వేచెను 

కనులు వెయి ఎదురుచూసి కాయకాచి పండిను. కళ! 


యాడిరీ....యాడిలీ 

దొంగవై దారి కాయకోయ్‌ దురుసుగా కళ్లు మూయకోయ్‌ 

చిలిపిగా చిటికె వేయకోయ్‌ 

చెక్కిరి నొక్కి చిదమకోయ్‌ 

కొంటుపనులు చేయకుంశు - కొసరి నిన్నే చేరెద 

జంటకోరి వెంటనుంకు కంటిపాపె నమౌద. కళ॥ 


«Kx Xk 


ఆరుద్ర సివీగీతాలు-3 18 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


పాండవ వనవాసం-1965 


మాధవి (ప్రొడక్షన్స్‌ నంగీతం: భుంటసొల 


పాడినవారు: పి. సుశీల, పద్మనాభం 
బావా బావా పన్నీరు 
బావకు మరదలు బంగారు 
బాజాలు మోగంద బాకాలు ఊదండి 
ఎందుకు కంగారు? 
అయ్యో! అబ్బ, అమ్మ. 
చిలిపి చేష్టలతో వలపె కోరునట 
ముద్దు తీర్చమని సద్దు చేయునట 
మరులుకానే బాల తను మనసుసడేవేళ 
ఉలికి పడి ఉనికి చెడి ఉక్కిరిబిక్కిరి అవుతాడంట 
ఓ బావా! బావా! 
మరదలా! 


బావా బావా పన్నీరు బావకు మరదలు బంగారు 
పరుగులుతిసే ఉరకలువేసే - బావను ఆపేరు 
సుందరాంగుడంట, [గ్రంధనాంగుడంట 

ఏడు మల్లియల ఎత్తు తూగునంట 

కరికి కొనగోట - ఆ చెంప ఇలా మీట 
అబలవలె అదిరిపడి లబోదిబో అంటాడంట 

ఓ బావా 

మరదలా! 

బావా బావా పన్నీరు 

బావకు మరదలు బంగారు 

వలపులలోన జలకుములాడ 

బావను తిప్పెరు. బావను ముంచేరు. బా! 


ఆరు[ద సినీగీతాలు-3 19 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


అంతసులు-1965 


జగవతి పిక్చర్‌ సంగీతం : కెవి. మనాదేవన్‌ 


పాడినవారు: ప. భానునుతి 


వినరా విస్పన్నా నే వేదం చెపుతా వినరన్నా 
"పేదోళ్ల నీతిలో భేదాలు లేవన్నా 


ఉన్నవ పడు హాయిగా వరిగంజి నీళ్లు 

లేకుంటు చాలులే యూ సంపు నిళ్లు 

సాటోళ్లతో సుకపడుట మేలు 

చల్లనిచేట్లు నీడను దొరికేదే సౌఖ్యం - కొంచును రాదులే వి! 


నీరిడిసిపెడితే పేస బతికుంటదా _ 

నీతిడిసిపెడితే మనిషి పరువుంటదా 

నిజమాడితే నిష్టురమేగా 

అయినా పేదలు కలలోకూడా - కల్దాకపటాలాడరు 1d 


లోకాన తాడిసెట్లు ఎత్తయినది 

అ సెట్టు తలదశ్నేది ఒకటున్నది 

అంతస్తుక్‌ అంతెక్కడున్నది 

ఏడంతస్తుల మేడకు కూడా 

పునాది “భూమిలో వుండాలి. వి! 


ఆరు(ద్ర సినీగీతాలు-3 20 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


2 | 
పొడేనవారు: ఘంటసొల, పి. సుడిల, 


పైకంతో కొనలేనిది ఏదీ లేదు 

నా మైకంలో పడనివారు ఎవరూలేరు 
మురిపాలు సరసాలు మురగబెట్టుకు 

నీ ముందు ముందు జన్మాలకు ముడుప్పుకల్టుకు 
ని చూపులతో చిన్నదాని సగ్గు దోచకు 


దోచినచో సి సిగ్గుపడి మనసు దాచకు "పైకం! 


మైకంలో వున్నాను మన్నించాలి 
నా మాటలు తలు మ వస 
సయ్యాటకురమ్మం లు సై అన్నాను 
ఒయా?రం పలకదించ ఊం అన్నాను 
కాదంటు కరికి బుగ్గ ఎరు పెకే_ను 
జానంకే చిలిపి కనులు కైపెక్కెను tai 


చనువుతీసుకుంటున్నది నెనుకాదు 
తనివి తీర్చమంటున్నది నేనుకాదు 
మేను మరచి చూసెది నేనుగాదు 
నేను గ్రోలు నిజములోని వచ్చి చేదు. న 


(క్ల 


ఆరుద్ర సినీగీతాలు-3 21 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


పక్కలో బల్లెం-1965 


శివశకి మూవీస్‌ సంగీతం : ఎన్‌, వీ. కోదండపాణి 


పొడినవారు; ఎస్‌. జానకీ 


రమ్మంది లేత వలపు వినబడలేదా 

లేదు పొమ్మంటే మగరాజా మరియాదేనా 

పీలగాలి పీలవకనే నను తాకునే 

ళా 

చలనెన నీటిజలు మేను సోకునే 

yp రట న్‌ 

చెలిమి చేయకున్నచో జీవమెందుకు 

అందగాడ నేను నికు అలు సైనానా 

ఏం నలు సైనానా? Ye] 


వన్నకాడు మన్నించని వయసు ఎందుకు 

వలపులతో .పండనట్టి బ్రతుకు ఎందుకు 

కూరిమితో పలకరించు కులుకులున్నవి 

తీరైన సొగసు నాకు లేదంటావా 

ఏం చేదంటావా? కర! 


ఆరుద్ర సినీగీతాలు-3 22 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


చస ుుతానానాలు...౬ దనన అనా వాతా మతము బలములు ఎం 


పౌదరాబాట్‌ మూవీస్‌ సంగీతం : ఎన్‌.వీ కోదండపాణి 


పాడినవారు: ఘంటసాల 


కలిమి సుఖములు - కనరాని కటకటాలు 
చెలులు భార్యా కుమారులు శృంఖలాలు 
జ్ఞాని యొక్క డె వెరాగ్యమూని ముకు 
డౌను సంసార కారాగృహము నుండి. 


ఘంటసాల 


రంగుల రాట్నమై అఘసరసరలచే (భమించు జన్మచే 
అంగన లేనిదే నరుని యాత్రకు నిండు తనమ్ములేదు ఈ 
సంగర మందు ఆశ్రయ విసర్ణన చేయుట పొడికాదు స 
త్సంగపు కర్మయోగమే ప్రశాంతి యొసంగును రామరక్షయై 


ఆరుద్ర సినీగీతాలు-3 23 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


పాడినవారు: పి. సుశీల 


బొట్టూ కాటుక పెట్టుకుని 

పూవుల దండలు ముడుచుకొని 

తూనీగల్లే ఎగిరేదానా తొందరలోనే వస్తాడు 
చే - చె - చే... మొగుడొస్తాడు 


చీటికి మాటికి చెలరేగే - నీ 
నోటికి తాళం వేసాడు 
వెక్కిరించు నీ వెటకారాలకు 
టక్కున కళ్లెం వేస్తాడు. 


మిడిసి పాటు యింకెన్నాళ్లులే - నీ 
మెడలు వంచి ముడివేస్తా 
చెప్పిన మాటలు వినకుంకు - నీ 
చెవులు సట్ట ఆడిన్తాడు. 


సిగ్గులతో తల నా 
స “బుగ్గమీద చిటికేసా 
జరిగేకొలదీ ఎడమైతే - ఆనీ 
జడతో భరతం పడతాడు. 


1 * 


బ్‌ 


[బి 


lo 


కబ్‌ క్ష 


మ మంత... స నవ్వుల నదిలో పువ్వుల పడన 


భక పోతన-1966 


భారత్‌ ఫీలిమ్సు సంగీతం : ఎస్‌. రొజేళ్ళురరావు 


పాడినవారు: పీ. సుశీల 


శౌవణ మేఘాలు కూరిమి భావాలు 

జడిగా వడిగా కురిసే అందాలు 

మేఘములో మెరుపువలె నా మనసే తోచె 

మేలుకునే నెమిలివలె నా మనసే ఆడె 

మహాకవి మనోరధం |ప్రసూనమై ఫరించెలె [శాక 
కార్తీక దీపమై కనుపాప ఆవులించె 

గరిపొడిచే మేనుపైన నునుసిగ్షే జేవురించె 


జవరాలి సోయగాలు జలతారు వన్నెలాయె 
నెరజాణ ఆశలన్ని మురిపాల ఏరులాయె. Tg 


ఆరుద్ర సినీగీతాలు-3 25 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


మ 
పొడినవారు: ఘంటసాల, పి. సుణీల 


నగరాజ కన్య - జగదేక మాన్య 
కమనీయ దివ్య కళ్యాణ ధన్య 

సెలయేట ఆడి చిరుబంతి పసుపు 
చెలువార కదిలి హరిసేవ కొరకు 


మరుని గెరిచే బిరుదు 
మరులు కొలుపు తీయని సౌరు 
తగును వీకే జాణ - దేవరా 


ఆడినది నడు మాడినది 

మది పొడేను మంజుల గీతికలు 
చెజకువంటి దొర విరులకత్తిదొర 
దూసిన కటారి సొగసుల మిటారి 


తరుణి తనువిదే 

మరుని ధనువుగా 

తనివితీర తా మారినది 
స్వామిసేవ సగమైనా వలపుల 
సర్వమంగళ -- పండినది. 


xXx 1 


ఆరుద్ర సినీగీతాలు-3 26 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


శీ/(మతి-1966 


శీ/నిలయం వీల్టర్స్‌ సంగీతం : నిత్వానంద్‌ 


పొడినవారు: పి. సుశీల, ఘంటసాల 


(మోగింది గుడిలోని గంట 

మురిసింది హృదయాల జంట 

నీలో నాలో వెలిగే (పేమ 

నింపింది కిరణాల పంట 

నా మనసే ప్రియా, నీ వుండే విడిది 
నాలో పొంగింది ఆనంద జలధి 


వికసించె మనోభావాలు కరిసె 
'పెండ్లిపందిరిగా లోకమె వెలిసె 
నీవే నేనుగ ఒకటైనచోట 

పూచే వలపులతోట | మెక్‌ 


(ప్రేమించు నిన్ను సేవించుదాన 
ఇల్లారి నైనాను యో ముహూర్తాన 
దేవతలే చెలీ దీవించారు 
ఇద్దరినొకటిగా కావించారు 
ఎప్పుడు మనలో ఎడబాటులేక 
బ్రతుకే వువ్వుల బాట. క మె! 


ఆరుద్ర సినీగీతాలు-3 27 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


పాడినవారు: ఘంటసాల, సి. సుశీల 
జోరికలా కుటీరంలో 
చేరియుందము పియా 
మరుమల్లె నీడా అందాల మేడ 
'వెఠిసింది మనకోసమే కాదా 
వేయి కనుల నీ కొరకే 
చేది యుంటాను ఈ రోజు 
నీరినీరి మేధఘుములొ 
తేరి వస్తాను - నీకై 
కాపురాన తేనెలూరే ప్రమనిండేను 
నిండి నోము పండేను. కోరి! 
చందమామ మనకు వేసె చలువ పందరి 
అందు సాటిలేని తనివి తీరు పణయసుందరీ 
మరపురాని మరువలేని 
మమతల్లో డోలలూగు 
ఊహ నేడు ఊయలాయె 
హృదయమూపగ నివు 
నిదురపోవు మీ మదిలో 


జో......& non 


పాడినవారు: ఎల్‌. ఆర్‌. ఈశ్వరి 


ఈ రోజు మళ్లీరాదు 

ఈ హాయి సాటిలేదు 

జల్పొలు పాసం కావు సుఖించవయ్యా 

మగవాడె కమ్మని తుమ్మెదరేడు 

మగువేమొ వన్నెలువాడని పూవు 

మనసైన భోగమే పూచిన తోటోయ్‌ 

వాలాలి నీవు సోలాలి నేను మైకాన తేలాలిలే కీ ఈ! 
ఇం పైన వంపుల సొంపులు చూడు 

ఎన్నెన్నో ఊహల మోహము చూడు 

ఈనాడె స్నేహపు దాహము తీరు 

వూరించే నీవు ఉసికొరిసే నేను - ఉరూతలూగాలిలే. ఈ! 


ఆరుద్ర సినీగీతాలు-3 28 నవ్వుల నదిలో పువ్వుల: పడవ 


క న్నమనసులు-1966 
బాజూ మూవీస్‌. సంగీతం : కెవి చుదొదేవన్‌ 


పాడినవారు: పి. సుశీల 


ఓహో తమరేనా చూడవచ్చారు చూసి ఏంచేసారు 
ఓ మామ ఓ మామ ఓ మామ అయో్యరామ lel 


సంతలోని జంతువును కాదుసుమీ 

వంటయింటీ కుందేలును అవనుసుమీ 

ఎవరేమిటన్నా మగాళ్తకన్నా, మావాశ్లె మిన్న మీ డొబులు సున్న 
వెళ్లండి వెళ్లండి - మీదారి మళ్లండి 

డూ డూ బసవన్నా ఓ మామ! అయోోరామ fei 


అలుగుటు తగదురా పెళికుమూరా 
య 
హాస్యము లాడితిరా వలపుల చోరా 
చెమటలు పోసినవా చెంగున వీతునురా 
చెలరేగి నీ భరతం పట్టిస్తారా ఓ మామ అయ్యోరామ tei 


మూడునాళ్ల ముచ్చటకే మురిసినచో 
ఆడపిల్ల బతుకంతా హరోంహర 


పెళ్లా జు వుంటుంది మోజు - ఆ పైన కోజు - పడుతుంది బూజు 

అనాడు ఈనాడు ఏనాడు మగవాడు - ఇంతే రివాజు 

ఓ మామ - అయోరామ. el 
kx * 


ఆరుద్ర సినీగీతాలు-3 29 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


భీమాంజ నేయ యుద్దం-1966 


గే 


మవాలక్ష్మీ మూవీస్‌ సంగీతం :టి వి, రాజు 


పొడినవారు: పీ. సుశీల, ఎల్‌. ఆర్‌. ఈశ్వరి 


నేనె నేనె నేనె మధుగీతి 

నవరస పూరిత విలాసవతి 

మదిలో పొంగే మాధురి నేనే 

సుధలో కరిగే సుఖమును నేనే 

కలువలరాయుని వెలుగులు నేనే 

కలలో దొరికే ఫలమును నేనే 1న। 


చవులూరించే చెలువము నాదే 

నవలోకముల నవ్వులు నావే 

పరవశమొందే పరువము నాదే 

వలపూ గెలుపూ సకలము నేనే. [నే| 


xx x* 


ఆరుద్ర సినీగీతాలు-3 30 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


అ ద మూరలు. దానా నజ లన వ దానాల దానాల వాలా నల కాలా న ారాగాగారనాకాగాడారాంలారాాకాగాడారాలాలాలకకకాలాలాయారాతావకాలాడాడాాండల. 


భూలోకంలో యమలోకం-1966 


గౌరీ (పొడక్షన్స్‌ సంగీతం : ఎస్‌.వీ కోదండసాణ 


1 


పొడినవారు: ఎస్‌. జానకి 


ఓ యమధర్మరాజ మహితోజ్వలతేజ పరేతరాట్‌ (ప్రభూ 

ఈ యభియోగసారమున నించుకయైన నిజమ్ములేదు - నే 
పాయని భక్తితో విభుని పాదములెంచు - సుశీలనయ్య - అ 
న్యాయపు నిందలేల చెదలంటునె అగ్నికి కోణవాహన 


పొడినవారుః ఎ. వి. సుబ్బారావు 


ఇంటిగుట్టు దాచ నింతింత యనరాని 
పొపకర్మలందు ఒరిగినావు 
అన్నె మెరుగనట్ట యల్లుని వంచించి 


కానిదాని కంటకట్టునావు. 


పాడినవారు: ఎ. వి. సుబ్బారావు 
అక్క పనుపున యొక తోక చుక్కవోలె 
పొడమె నీతడు చెరబట్టి పుణ్య సతుల 
చెరప జూసెను కడు దుష్ట్రశీలుడితడు 
ధూమ కేతుడు -- సార్ధక నాముడయ్యె, 


ఆరుద్ర సినీగీతాలు-3౩ "31 నవ్వుం నదిలో పువ్వుల పడవ 


a 
పాడినవారు: ఎ. వి. సుబ్బారావు 


గారాల బిడ్డ కోసము 
ఏరారి కుమార్తె బ్రతుకు ఏటనుగలిపె 
ఈరాకాసి యొనర్చిన 
నేరాలకు లెక్కలేదు నిజము మహాత్మా. 


పాడినవారు: ఎ. వి. సుబ్బారావు 


పచ్చికామి ముందు పరవళ్లు తొక్కుచు 
బావ పొందుగోరి దేవులాడె 
ముసుగులోన దూరి ముచ్చటలాడంగ 
సాహసించినట్టి ద్రోహియాయె. 


ఆరుద్ర సినీగీతాలు-3 . 32 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


శకుంతల-1966 


రాజ్యం వీక్రర్స్‌ నంగీతం : ధుంటసాొల 


పాడినవారు: పీ. సుశీల బృందం 


మధుర మధుర సుమసీమ 
సుధలు కురియు వనసీమ 
ఏవేవో భావాలు పూవుల 
వోలె పూచే సీమ RE 


తేటికి ఆట నెమరికి ఆట 
తెలిపే అందాలు 
ఉసిగొరిసే చందాలు 
హంసకు నడక లేడికి పరుగు 
నేరే పరువాలు 
హాయ్‌ - నా నిగనిగ చెలువాలు 
కన్నియ చిరునవ్వు కమ్మని నునుసిగూ 
ఎన్నటి కైనా వాడని స్‌మ కీముక్షీ 


చల్లనిమాసం పెళిముహూార్తం 

మల్లిక వధువుసుమీ 

ఎల మావే వరుడు సుమీ 

మంజులగానం మంగళగీతం 

మన్మధ వేషాలు 

తొలి వలపుల మంత్రాలు 

పువ్వులకళ్యాణం - నవ్వుల వైభోగం 

ముచ్చటలన్నీ తీరె సుమా. [మః 
షస * 


ఆరుద్ర సినీగీతాలు-3 33 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


లేతమనసులు-1966 


ఎవి.ఎమ్‌. (ప్రొడక్షన్స్‌ నంగీతం : ఎం.ఎన్‌, విశ్శనాథన్‌ 


పొడినవారు;ః పి. సుశీల 


పిల్లలూ దేవుడు చల్లనివారే 

కల్లకపట మెరుగనీ కరుణామయులే 

తస లు మన్నించులు దేవుని సుగుణం - ఇది 
గొప్పవాళ్ళు చెప్పనట్ట - చక్కని జ్ఞానం 


పుట్టినపుడు మనిషి మనసు తెరచియుండును 
ఆ పురిటికందు మనసులోన దైవముండును 

వయసు పెరిగి మదము కలిగి యీసుహౌచ్చితే - అంత 
మనసులోని దేవుడే మాయమగునులే 


పెరుగుచున్న సూర్యుణ్ణి మబ్బుమూయును 
మనిషి తెరివియనే సూర్యుణ్ణి కోసం మూయును 
గారి వీచి మబ్బుతెరలు కదలిపోవులే - మాట 
కలుప్పుకొన్న కోపమే చెరిమి యగునులే 


పెరిగి పెరిగి పిల్లలే పెద్దలౌదురు - ఆ 
పెద్దలేమొ కలహిస్తే చిన్నబోదురు 
మాయమర్మ మేమిలేని బాలలందరు 

ఈ భూమిపైన వెలసినట్టి పుణ్యమూర్తులే. 


(ey, 


ల 
lol 


Nol 


iol 


ఆరు[ద సినీగీతాలు-3 34 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


పొడినవారు: పీ. సుశీల 


కోడి ఒక కోనలో - పుంజు ఒక కోనలో 

పిల్లలేమో తల్లడిల్లై - (ప్రేమలేని కానలో 

పాలకొరకు లదూడ పరుగులెత్తిసాగును 

షక్షికూడ కూడుతెచ్చి పంచి పెట్టే మురియును 

తాతా! తెలుసునా జాలీ కలుగునా 

విడి విడిగా జీవించే వేదనలఠలే తీరునా 

వేదనలే తీరునా. కకో॥ 


పొరుగువాళ్ల పాపలాగ వ tae 

అమ్మతో నాన్నతో హాయినోచుకో 

అమ్మ మరవదు - నాన్నా స్య 

కన్నవాళ్త కలుపుటకు - మాకు వయసు లేదులే 

మాకు వయసు లేదులే. 4కే 


xXx ¥* 


ఆరుద్ర సినీగీతాలు-3 35 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


గూఢచారి 116-1966 | 


జయల్గక్ష్మీ వర్టర్స్‌ నంగీతం : టీ చలవతిరావ్చ 


పొడినవారుః ఘంటసాల 


ఓ వాలుచూపుల వన్నెలాడీ 
నిన్ను చూస్తేనే చాలు ఒక్కసారి 
డీరి డిరి డిరి.... 


చెంపమీద చిటికేస్తే 
సొంపులన్నీ సోరిస్తే 
ఊహలెన్నో వూరిస్తే 
కోరివస్తే హాయ్‌ - హాయ్‌ - హాయ్‌ 
అందమెనదానివి - ఆశసెటేదానివి 
pn ఓ 
పొడుసిగ్లూ దేనికి - వలచివస్తే హాయ్‌. 
పిచూపుల కన్నులు - మొలకనవ్వుల పెదవులు 
పలకరించే వన్నెలు పులకరిస్తే హాయ్‌ - హాయ్‌ 


నిన్న సంగతి మరిచిపో - నేటి సుఖమే తలచుకో 
రేపు వుండే దెక్కడో - ఇప్పుడు మాత్రం - హాయ్‌ - హాడ్‌ 


ఆరుద్ర సినీగీతాలు-3 36 నవ్వుల నదిలో వువ్వుల పడన 


[2 


పొడినవారు: ఘంటసాల, పి. సుణీల బృందం 


యా -యా- యా 
మనసుతీరా - నవ్వులె నవ్వులె నవ్యారి 
మనము రోజూ పండుగె పండుగ చేయాలి. 


చేయి కలుపు - సిగ్గు పడకు 
అందుకో వోయ్‌ నా పిలుపు 


అవును నేడే - ఆటవిడుపు 
ఆటల పాటల కలగలుపు 
పువ్వులాగా పులకరించు 
దాచకోయీ కోరికలూ 


ఆశలుంకు అనుభవించు 
అనుభవాలే సంపదలు. 


పాడినవారు: పి. సుశీల 


పడిలేచే కెరటం చూడు 

పడుచుపిల్ల బింకం చూడు 

తొంగిచూచు సిగ్గులు చూడు 

పొంగుతున్న అందం చూడు కస! 


వెన్నెల విరిసేవేళ - వన్నెలు మెరిసేవేళ 
చందమామ పరుగులు చూడు 

చల్లగాలి ఆరడి చూడు 

మిసమిసలా చిన్నెలు చూడు 

ఉసికొరిపే హృదయం చూడు 


సరులెవరూ లేనిచోట పరువాలు పూనేచోట 

కరుగుతున్న కాలం చూడు 

పెరుగుతున్న ఆశలు చూడు 

మరుగులేని మమతలు చూడు 

మనసుంశు నన్నే చూడు. asl 


ఆరుద్ర సినీకీతాలు-3 37 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


[4 


పొడినవారు:ః పి. సుజీల 


అవును - నేనే - నీకోసమే. 

ఎందుకో చెప్పనా - రా అబ్బ 

నీతో - నిజంగా -- నిజంగా 

నీతో ఏదో పనివుంది - నీకే - నీకే అది బోధపడుతుంది 


తొరినాడు కాదు పొమ్మన్నా 
మరునాడు పారిపోయినా... ఆ తరువాత 


నా చెవిలో నీ మనను గుసగుసలాడింది 

ఈ మదిలో కోరికలు తహతహలాడినవి 

అందుకనే - నీతోడు - ఊసుపోదు 

నిదురరాదు - నిలువలేను - నన్ను నమ్మవూ నిజంగా [నీ 


ఆవేశం నన్ను నడిపించింది 

అవకాశం నిన్ను చూపించింది 

అందుకే - ఈ రాత్రికే — 

ఏవేవో తావులకు దారులు తీస్తాను 

కలలన్నీ పండించే కానుక యిస్తాను 

ఊం యిదుగో - 

తెలియనిమైకంలో తేలిపో 

నిజంగా... నీతో ఏదో పనివుంది అది 

నీకే - నీకే బోధపడుతుంది. కనీ॥ 


శ శి * 


ల. 


ఫాటిపిడరు-1966 
౭౨ 


రేఖ అండ్‌ మురళి ఆర్‌) సంగీతం : ఎస్‌. వీ కోదండపాణీ 


ల 


పాడినవారు: పిఠాపురం, జానకి, మాధవ పెద్ది 


అందం అన్నది నీలో చూడారి 

ఆశలన్నీ నీతో తీరాలి 

నడక సొంపు ఒడరి ఒంపు 

కనులకింపు చెయ్యాలి. 

అల్రీ బిల్లీ జోకరూ - ఆరిన్‌ రాణీ నౌఖరు 
కరుణ చూడూ బరాబర్‌..... 


ఓరి దుర్మతి తస్పదియ్యా 
కారుకూతలు కూతువా..? 
రూకచేయని కాకిపిల్లవా 
జాకిపుత్రిక భర్తవా? 
సంచులున్నా సాటివానికి 
చంచలాక్రిని యిత్తురా 
అంచితముగా ధనము తేరా 
అప డే నిను మెత్తురా 


పిచ్చిజాకీ బంధుత్వ మొక బాకీ - విను నా టాకీ 
డబ్బెమి భా wall మామా 

తబ్బిబ్బు పడకోయి గీ 

ఈ క రోజునా ల రాదులే 

పుణ్యాలు చెయ్యవోయ్‌ పొపాత్ముడా 

నా కాళ్లు కడగవోయ్‌ ఓ మామా 

నీ కన్య “నీయవోయ్‌ మేనమామా 


ఆరు[ద సివీగీతొలు-3 = 39 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


ఓరీ జోకరా నాకే ఇత్తువా టోకరా 

జనకా. జనకా 

అదంతా ఆనక్క ఉండా వెనక! నువ్వు ఫో, నువ్వు రా, 
మామా - జాకీ 

నిటలాక్టుండిపు డెత్తి వచ్చినను రానీ తిట్టునీ కొట్టనీ 

అటు సూర్యుండిటు దుంపతెంపి పడనీ ఆటంబులే పేలనీ 
విటమిన్నేన్యమ్మును. కూడబెష్టైదనులే వెయ్యేళ్లు కానిమ్ము ఊ నే 
నటులే సేయనినాడు సొడుభువిలో నా పేరు శ జోకరే 
ను నా నవ్వుల పువ్వులరాణీ 

నువే నా జిలిబిలి వలపుల రాజా 

కోరిక తీరే కులుకులు దొరికే ఊహలు ఊయెలలూగే 


దగిర కొసే బుగమీద సిగులు ముగులు వేసే 

ణం జేసి fs Pas త్‌ే 

నీ చేయితాకిన చాలు నా గారిసోకిన చాలు 

నిదురించు మోహాతేమో చెలదేగను 

నీ రూప్పకంటు చాలు నీ మాటవింకే చాలు 

నాలోని అందాలన్నీ పులకించును 

గుండెలోనా గుసగుసలాడే - ఆశలు హాస్యాలాడే 

పండిన (ప్రేమ - పకపక నవ్వే - పరువము సండుగ చేసే 


ఇద్రరు యొునగాళ్టు-1966 


మధు వీర్టర్స్‌ సంగీతం : ఎన్‌. వీ కోదండపాణి 


పాడినవారు: మాధవపెద్ది, ఎస్‌. జానకి 


ఓం యం - యం 

యక్రరూపం - దశదిశ విదితం 
భూమికంపాయమానం - పం - సం 
పాస నాశం (ప్రణమిత సతతం 
భెరవం క్షైతపాలం. 


ప్రభో కాలభైరవ దేవరా 
మంత్రకై వర మీయరా 
నాగహార రాగదూరా 
రౌద్రీ భీకర శేఖరా 


రక్తపింగళ 'నేత్రయుగళా 
భక్తకోటి వశంవదా 
శక్తులొసగి యుక్తులొసగి 
సర్వదా నను కావరా 


ధృత ధృత ధృవితం 

జ్యారితం కామదాహం 

ధూమవర్హా తామలోచన దురితజాల విమోచనా 
కరాళదం ష్ట్ర, భీషణా కామితార్హ సాధనా 

ఓం - భూతనాధం - ప్రణమిత సతతం 
ఖైరవం క్షేతపాలం. 


ఆరుద్ర సినీగీతాలు-3 41 నవ్వుల నదిలో పువ్వుల సడవ 


LL] 
పాడినవారు: జేసుదాసు, ఎస్‌. జానకీ 


కొంగున కట్టుసుకోనా 
ఓ రాజా రాజా రాజా 
గుండెల్లో దాచేసుకోనా 
నిను గుండెల్లో దాచేసుకోనా 


జడతోనె కర్టేసుకో వే 
ఓ రాణీ - రాణీ - రాణీ 
వడిలోన లారించుకోవే 
నను వడిలోన లాలించుకోవే 


పరిచే కమలము నేనే 

వలచిన తుమ్మెద ల్‌ 

నే జుమ్మని వాలుతాను 

కడు కమ్మగా నవ్వుతాను 

సరవశమయ్యేది మనమే కొంగున! 


తీయని పండువు నీవే 

వాలే చిలుకను నేనే 

నను కొసరుచు ఊరించేవు 

నవరసముల లారించేవు 

తరితీపుల సోలేది మనమే. క కొంగున! 


kk * 


ఆరుద్ర సినీగీతాలు-3 42. నవ్వుల నదిలో పువ్వుల పడవ 


PEE పను. మ సమస పప 


eas eta mm iii it 


(శ/కృష్ణతులాభారం-1966 


నురేష్‌ (ప్రోడక్షన్‌ సంగీతం : పెండ్యాల 


పాడినవారు: పి. సుశీల, ఎలో. ఆర్‌. ఈశ్వరి 


ఇది సరాగాలతోట - సుమపరాగాల బాట 
ఇట తమితీరుతుందట - టట టట టా 


చిగురించే చిరిపితనమట 

చిటికేసే పడుచుదనమట 

చెలరేగే మురిపాలందు 

కలబోసిన కమ్మదనమట Hail 


(పతికొమ్మా కులుకుతుందటు 

ప్రతిరెమ్మా నవ్వుతుందట 

ప్రతివువ్యూ పుప్పొడె జర్లీ 

జతగానితో కలుపుతుందట Te 
కెరటాల కేరింతలటా 

జలకాల పులకింతలటా 

ఒకసారీ ఓలలాడితే 

కలకాలం పరవశమ్మట. fai 


ఆరుద్ర సినీగీతాలు-3 43 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


ఆత్మగౌరవం-1966 | 


సంగీతం : ఎస్‌. రావోజ్టరరాను 


అన్నవూర్ణ వక్టర్స్‌ 


పాడినవారు: ఘంటసొల 


ఓ సోదర సోదరీమణులారా 
ఆదరించి నా మాట వింటారా 


(పేమించి పెళ్లిచేసుకో ఆ 
నీ మనసంతా హాయి నింపుకో | పే 
వరుని వలపేమిటో వధువు తలపేమిటో 
తెలుసుకోలేక పెళ్లిళ్ళు జరిపించినా 

కలిసి కట్నాలకై బతుకు బలిచేసినా 
కడకు మిగిలేది ఎడమోము పెడమోముళే TE 


మనసు తెలియాలిలే - మనసు కలవాలిలే 
మరచిపోలేని స్నేహాన కరగాలిలే 

మధుర ప్రణయాలు మనువుగా మారాలిలే 
మారి నూరేళ్ల పంటగా వెలగారిలే [పె 


నలుడు (పేమించి సెళ్లాడె దమయంతిని 
వలచి రుక్కిణియె పిరిపించె (శీ /కృష్ణుని 
తొలుత మనసిచ్చి మనువాడె దుష్యంతుడు 
పాత్ర వరవళ్లు దిద్దారి మీరందరూ. Aol 


ఆరుద్ర సినీగీతాలు-3 | 44 నవ్వుల నదిలో పువ్వుల పడన 


పాడినవారు: ఘంటసాల, పి. సుఢీల 


(పేమించనిదే పెళ్లాడననీ 
తెగ కోతలు కోశావులే 
ఆ మాటలు ఏమైనవి 


అహం అయ్యగారు ఓడారులే, 


పెళ్ళాడనిదే (పేమించననీ 
తెగలెక్చర్లు దంచావులే 
మాటకు యీ చేతకు 


అహ౭ అంతు పొంతు లేదాయెలే 


నీ వలపు తెలుపక ఊ అంటివి 
నా తలపు తెలియక జానంటిీని 


నీ ఆశయం వీమెనది 


అహ నీటిమూట అయిపోయెలే 


శ్రీరంగ నీతులు చెప్పావులే 

చిత్రంగా ప్లేటును తిప్పావులే 
అమ్మాయిలు ఎటు బొంకినా 
అహం అందమెంతో చిందేనులే 


ఈ సొగసు నవ్వించి కవ్వించులే 
నా వయసు నిన్నె బందించులే 


కనుపాపలో నిను దాచితి 
వను విడిపోవులే - అహ 


నను విడిపోవులే 


పైపైన మెరుగులు కొన్నాళ్లులే 
మదిలోన మమతలు పూయాలిలే 


ఒయ్యారమే ఒలికించినా-- 


అయ గారు చరియించరు - అహా 


అయ ్యగారు చలియించరు 


ఆరుద్ర సినీగీతాలు-3 


45 


"బళా! 
ధా 


నవ్వుల నదిలో పువ్వుల పడవ 


(పేమించనిదే 'పెళాడనని 

తెగ కోతలు కోశారులే 

నా మాటకు నీ చేతకు అహ 

అంతు పొంతు లేదాయెలే. సే 


పాడినవారు: ఘంటసాల 


రాననీ రాలేనని ఊరకె అంటావు 
రావాలనే ఆశ లేనిదే ఎందుకు వస్తావు 

కొంకుచూవు చూడకు, గుండెకోత కోయకు 

కోపమందు కులుకుచూపి కోర్కె పెంచకు 

వేషమైనా మోసమైనా అంతా నీకోసం. loi 


ఎదను గాయమున్నది ఊరడించమన్నది 

మొదట ముద్దుతీర్చమని మూల్లుచున్నది 

గుండెమీద వారిచూడు గోడువింటావు oil 
దోరవయసు వేడిలో కోరచూపు వాడిలో 


భారమైన మనసు పడే బాధ అయ య్యో 
కరుణ చూపి కరుగకున్న టాటా  అరియో, రా! 


శస Xx 


రుద్ర సినీగీతాలు-3 46 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


శ్రీ 


పల్నాటియుద్దం-1066 | 


అనురూపా ఫిలిమ్స్‌ నంగీతం : ఎస్‌. రాజేళ్టురరావు 


1 


పాడినవారు: పి. బి. శ్రీనివాస్‌, ఎస్‌ జానకి 


తీయని తొలిరేయి - ఇది తిరిగిరాని రేయి 
చేయి వేయి జన్మలకు వెలిగే తొలిరేయి 


లేత లేత మురిపాలే పూలపాన్సు పరిచేను 
కానరాని బిడియాలే కొంగులాగి నిఠిషేను 
రాగమాలిక పూలడోలిక ఊహలన్నీ ఊగెనె 161 


తెలియరాని కురులందు తేరి మనసు కురికెను 

కలలు కన్న సరసాలు కనులముందు నిలిచెను 

ప్రియుని కౌగిలి విరుల పందిరి 

కన్నెవలపులె - పూచేను ..... కఫీ 


నింగినుండి నెలరాజు తొంగి తొంగి చూసేను 

నీటుగాడు రతిరాజు పూలకోల వేసేను 

చిలిపి జాబిరి చిలుక సాహిణి 

మనలకరిపి - నవ్వేను. కల్‌! 


ఉసి ఈ 


ఆరుద్ర సినీగీతాలు-3 47 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


అదుగుజాడలు-1966 


నవజ్యోతి ఫీలిమ్స్‌ సంగీతం : మూస్తర్‌ వేణు 


పాడినవారు: ఘంటసాల, పి. సుణీల బృందం 


సిన్నోడ బుల్లెమ్మ - సిలకల్లై వుంది. 
సెటాపటా కుకొని అరా సిందులెయ్యి 


సొంపుగా ఆడితే ఇంపుగా పండుగ TC 


చంచీత ఆగవే చిన్నారి చిలక 

నీమీద మనసాయె విరజాజి మొలక 
పోవోయి పోవోయి పొగరుమోతా - నీకు 
పొద్దేల పోదోయి - పోకిరోడా 


మచ్చావతారుడై చెంచుభామా 
నేను మరులు కొనివచ్చానె చెంచుభామా 
మచ్చమైతె మెచ్చనయ్య కిట్టమూరితి 

నువ్వు మడుగులోనె వుండవయ్య కిట్టమూరితి 


కూర్మావతారుడనె చెంచుభామా - నీ 
కులుకు చూసి వచ్చానె చెంచు భామా 

తాబేలువైతేను కిట్టమూరితీ -నీకు 

తరుణి 'పాందు ఎందుకో యి కిట్టమూరితి 

అహ? కిట్టుమూరితి, [సిక 


వరహావతారుడ నె చెంచుభామా 
వగలు చూసి వచ్చానె చెంచుభామా 
అడవి సందైతేను కిట్టమూరితి మా 
అన్నలు వేటాడేరు కట్టమూరితి 


ఆరుద్ర సినీగీతాలు-3 48 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


ఓహో కిట్టమూరితి 


నరసింహస్వామినే చెంచుభామా - నా 
మురిపాలు తీర్చవే చెంచుభామా 


సగం సగం మనిషివైతె కిట్టమూరితీ - నీ 
మొగము చూడలేమోయి కిట్టమురితి 
సిన్నోడ! బుల్లెమ్మ 

వామనావతారుడ నె చెంచుభామా -- నన్ను 
వలదంజు వూరుకోనె చెంచుభామా 
మరుగుజ్జు కురోడివి కిట్టమూరితీ - నా 
నడుముదాక రావు నీవు కిట్టమూరితీ 

నా నడుముదాక రావు నీవు కిట్టమూరితీ 


పరశురామమూర్తినే చెంచుభామా 

అయ పట్టరాని మోహమాయె చెంచుభామా 
తల్లినే నరికావు కిట్టమూరితీ 

నువ్వు పెళ్లాన్ని చంపవా కిట్టమూరితీ 


రామావతారుడ నె చెంచుభామా 

(పేమ నువ్వు కాదనకె చెంచుభామా 
ఆలరిమీద జాలిలేదు కిట్టమూరితీ - నేను 
అగ్గిలోకి దూకలేను - కిల్టమూరితీ 
బాధించకే నన్ను చెంచుభామా - నీకు 
బానిస నౌతానే చెంచుభామా 
ఆదివిష్ణువే నువ్వు కిట్టమూరితీ - నీకు 
ఆరినౌటు అదృష్టం కెట్టమూరితి. 


ఆరుద్ర సినీగీతాలు-3 49 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


ప్రయివేటు మాసారు-1967 
ఇం 


డి బి. ఎన్‌, ఫిలిమ్‌ 3) సంగీతం : కె వి చువాదేనర్‌ 


పొడినవారుః ఎస్‌. పి. బాలసుబ్రమణ్యం 


పాడుకో పాడుకో పాడుతూ చుదువుకో 
పాడుతూ చదువుకో పా! 


ఆదిలో మన విద్య లయబదమే 
రా 
వేదాలు నాలుగూ సంగీతమే 
పారాలు పాటగా వలించితే 
గ్‌ 
వినోదం వికాసం విరజల్లులే పా 


రాలైన కరిగించు గాంధర్థమూ 


రమణీయమూ అది కమనీయమూ 
సంగీతమేదైన పాదించునూ 
స్వరాల ప్రభావం అమోఘం సుమా! « పా! 


kx * 


ఆరుద్ర సినీగీతాలు-3 50 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


(శ్రీకాంత్‌ ప్రోడక్షన్స్‌ సంగీతం టి ది రాజు 


పొడినవారు: పి. సుశీల 


ఆడజన్మకు కంటినిండ నిదుర 'రెండుసా ర్రనమ్మా రెండేసార్డు 
అన్నె మెరుగని బాలప్రాయమున తొలిసారి 
అన్నీముగిసిన అవసానకాలాన కడసారి 


బంగారు (ప్రాయమిది సవళించవె తర్తీ 

ఈ వయసు దాటితే - నిదురేది మళ్లీ 

బంగారు |పాయమిది పవళించవె తల్లీ 

జోజో జోజో పాపాయీ. బంగారు! 


అయిదేళ్ల వయసులో ఆడుకోవాలి 
బడిలోన తెలుగు - పాట సాడుకోవారి 
పదేళ్లు రాగానే - పారాల బరువు [బంగారు 


ఈడురాగానే - జోడుకావాఠి 
కనుతెరచి కమ్మగా కలలు కాంచాలి 
కోరి వలచినవాడు చేరబోయినచో 


తండ్రి కాదంలు తనకు నిదురేది 1బంగారు! 
అక 

చల్లగా వడినిండి తల్లి వైనప్పుడు 

నిదురన్నమా మే నిను కీరరాదు 

అలసిన నీ (బ్రతుకు ఆవలించగనే 

కనరాని నిదురే కనికరించేను. బంగారు! 


ఆరు[ద సినీగీతాలు-3 51 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


2 


పాడినవారు: పీ. సుణీల 


ఏడవకు ఏడవకు వెర్రినాతర్లీ 
ఏడిస్తె నిన్నెవ్వ రెత్తుకుంటారు iol 


వేళగానివేళ వియ్యాలవారు 
అందాలతల్లిని అడగవచ్చారు 
oye) 
తాళజాలనివారు తరలివచ్చారు 
ఆగమంటే వారు రేగిపోయేరు hy 


సమయమెరుగని వారు సన్నచేశారు 
తనగొడవ తప్పించి పట్టించుకోరు 
కారాలు మిరియాలు నూరిపోస్తారు 
కోరమీసం దువ్వి కోపించుతారు. Io 
చక్కని నా తల్లి గుక్క పెట్టింది 
చెక్కుటద్దాలలో చెదిరినె సంజ 
మిద్ది పై మహరాజు గద్దించకయ S 
ద్‌ య 
ముద్దుల్లపాపాయి నిద్దరోలేదు: it 


ఇక = 
ఆరుద్ర సినీగీతాలు-3 52 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


పాడినవారు: పి. బి. (శ్రీనివాస్‌, ఎల్‌. ఆర్‌. ఈశ్వరి 


కలవాలి -- నిన్ను కలవాలి 
కరిగిన వలపులు తెలపాలి 
కలకాలం మన అనురాగం 
వలపుల వెలుగులు వెలగాలి lకలll 


యవ్వన వనమున కలవాలి 
గువ్వల జంల్లు కులకాలి - మన 


కోరికలన్నీ తీరాలి iకol! 

దాచిన వలపులు తెలుపారి దోచిన మనసులు ఇవ్వాలి 

పూచిన సొగసులు నవ్వాలి బూచులు ఆడుచు తిరగాలి fsoll 

తళ తళ వలపే పండాలి తనువులు ఏకం కావాలి 

తెలియని పరవశమొందారి విరితేనెలు మదిలో నిండాలి. soll 
*%*xX* 


ఆరుద్ర సినీగీతాలు-3 53 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


కంచుకోట-1967 | 


విళ్ళశాంతి వీక్రర్స్‌ సంగీతం : కె ది మవాదేవన్‌ 


పొడినవారు: ఎల్‌. ఆర్‌. ఈశ్వరి 
ఈడొచ్చిన పిల్లనోయ్‌ - హోయ్‌ హోయ్‌ 


నిను ఆడిం పిల్లనోయి సై సై 
నువ్వేసే చుక్కకన్న ఎచ్చనైన దాననోయ్‌ 
కవ్విస్తే కరిగేదాకా కదలనోయ్‌ హోయ్‌ Isl 


కండలున్న మామయ్యకు గుండేలేదట 

గుండెలున్న బావయ్యకు గుణమే లేదట 

కండలున్నా గుండెలున్నా కన్నెపిల్ల రమ్మంలు 

కత్తిలాంటి మగరాయుడు మెత్తనౌనట. lil 


ఇంపుచూసి నా వంపుచూసి నువు వలవేయకోయ్‌ 

సెంపమీద అబ్బ! నువ్వు నొక్కినొక్కి చిటికెవేయకోయ్‌ 

పట్టుపట్టీ పంతగించీ పైటలాగకోయ్‌ 

నా పెటలాగితే మనసు సట్లజాలనోయ్‌. Er 


EE 1 


దరుడ్ర సినికీతాలాక 5 నవ్వుల నదిలో వువ్వుల పడవ 


పట్టుకుం కే పదివేలు-1967 


నవజ్యోతి ఫీలిమ్‌ సంగీతం : టీ చలవళతిరావు 


పాడినవారు: జయదేవ్‌ +, వసంత బృందం 


ఫర్‌ ఏపిల్‌ 

ఫర్‌ బిస్కెట్‌ 
ఫర్‌ చాకలెట్‌ 
ఫర్‌ డాంకీ - 


కోనో నో నో = డాడి, iON 


తెలుగు ఇంగ్రీషు రెండూ చక్కనివే 

తేనె చక్కెరలు రెండూ తీయనివే 

అఆ ఇఈలు అందం చిందాలి 

ఏబిసిడీలు తెలివిని పెంచాలి. Ww 


ఏ ఈ 


foe 2° 


పారశాలకు వెళేటప డు టాటా చపాము 
గ శూలి 
దారిలో టీచరు కనబడితే - దండం పెడతాము 
పేర్లు వరసగా పిరిచేటస డు (పెజెంటు అంటాము 
జనగణమన అని పాడేటప డు కదలక నిలబడతాం 
నిన్న - అంకు ఎస్టర్‌ డే - నేడు అంకే టుడే క ఏక 


ఆశలు రేపే రేపు అంటు డే - టుమారో 
వెరీగుడ్‌ వెరీగుడ్‌ 

బట్టపట్టై చదివితే ఫరితం గుండుసున్నా 
మనసుపెట్టి చదవకపోతే మార్కులు రావన్నా 
చదివేటప డు చదవాలి 


ఆరుద్ర సినీగీతాలు-3 55 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


ఆడేటప డు ఆడారి 
సరదాగా కలిసీ మెరిసీ చక్కగ పాడాలి I 


భారతభూమి కాపాడుటకై మీరేం చేస్తారు? 


పటాలమందున తుపాకిపట్టి సహరా యిస్తాము 
అన్యులు వచ్చి దాడిని చేస్తే అపుడేం చేస్తారు 
హద్దులు దాటి పగవాడొస్తే ఫుట్‌ బాలాడేస్తాం 


తెలుగుతల్లినీ సేవిస్తాం- భరతభూమిలో జీవిస్తాం. 


«Xx 1 


ఆరుద్ర సినీగీతాలు-3 56 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


4 


గోపాలుడు భూపాలుడు-1967 


గౌరీ ప్రొడక్షన్‌ నంగీతం : ఎస్‌. వీ కోదండపాణి 


[1 


పాడినవారు: ఘంటసాల, ఎస్‌. జానకి 


ఒకసారి కలలోకి రావయ్యా నా ఉవ్విళ్లు 
కవ్వించి పోవయ్యా ఓ గొల్ల గోపయ్య. 


ఒకసారి రాగానె ఏమౌనులే నీ హృదయాన 
శయనించి వుంటానులే ఏలుకొంటానులే 


పగడాల నా మోవి చిగురించెరా 
మోము చెమరించెరా మేను పులకించెరా 
సొగసులు వేణువు చేసి పరికించరా li 


కమ్మోవిసపై తేనె ఒరికించనా 

తనివి కలిగించనా మనసు కరిగించనా 

కేరింతలాడించి సోరించనా 

వంపు సొంపుల మెరుపు మెరిసీంచవే 

వగలు కురిపించవే మేను మరిపించవే 

మరపులో మధుకీల రగిలించవే lei 


చిలిపి చూపుల సిగ్గు కలిగిందిరా 
మొగ్గ తొడిగిందిరా,' మురిసి విరిసిందిరా 
పదను తేలిన వలపు పండించరా. lei 


సి 3 


ఆరుద్ర సినీగీతాలు-3 57 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


ఉపాయంలో అపాయం-1967 


విజయవర్తన్‌ మురీస్‌ నంగీతం : కౌ ని మవాదేవన్‌ 


పాడినవారు: పీ. సుశీల 


చిన్నారి పొన్నారి చిల్టసానా 

ఇన్నాళ్లు ఏమైనావే చిట్రపాపా 

అల్లారుముద్దుగా బంగారుకొండగా -- నాకు 

చెల్లాయి వైనొవ చిట్టపాపా, Ii 


వేయవమ్మ వేయవమ్మ తప్పటడుగులు 
తం. చెప్పవమ్మ చిలకపలుకులు 

నాన్న లపు కొంటాడు కొత్తకారు 

అందులోన పోదాము గాలిషికారు Id 


కాకిపల్ల తెస్తుంది కళ్ళకాటుక 

బొట్టు మనకు పెడుతుంది బొంతపిచిక 

నైలాను జాకెట్టు పట్లు పరికిణీ 

సరదాగా ఎంచక్కా నికు తొడగనా చ! 
మేళాలు తాళాలు మోగుతాయి 

మేనత్త కొడుకు బలె ఆకతాయి 

పిలవకనే వస్తాడు పెళ్లికొడుకు 

తలవంచుకు నీవేమో సిగ్గుపడకు Ia 


Se పున న ను 
ఆరుద సినీగీతాలు-3 58 నవ్వుల నదిలో పువ్వుల పడన 


పాడినవారు: పీ. సుశీల 


నిషా ఎందుకు నేనున్నాను 
కుషీ కోరిక తీరుస్తాను Idi 


కొంగు తగిలితే మనసు పొంగును 

కొసరి పిరిచితే నోరు వూరును 

కొనచూపు చూసి కొనగోట తాకి 

"పెనవేసు కొనగానె తనివి తీరును Idi 


పచ్చిపాల పై నురుగవున్నది 

పడుచుగుండెలో మైకమున్నదీ 

తెలివివుంది నాకు - బలముంది నీకు 

గెలుసింక మనదేనులే - దిగులు ఏలనో. Hd 


kx & 


ఆరుద్ర సినీగీతాలు-3 59 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


సాక్షై1967/ 


నందనా కఫీలింస్‌ నంగీతం : కె వి. మవాదేవ్‌ 


పొడినవారు; పి. సుశీల 


అటు వెన్నెల - ఇటు ఎన్నెల 

ఎటు చూస్తే అటు వెన్నెల 

ఓరందగాడ బంగారు సొమి 

నా మనసు ఎవరి పాలు సేతురా 

ఈ వయసు ఎవరి పాలు సేతురా lol 


మీదజూస్తే చందమామ 

కిందచూస్తే తెల్ల కీలువ 

మల్లి మొగ్గల నవ్వు నవ్వకురా 

ఓరందగాడ బంగారు సామీ 

నవ్వులోన తెల్లవారునురా. lol 


ఏరులాగ -ఎన్నెలంతా జారి జారి పారిపోతే 

ఏటి కెడద అడ్డమేసెదరా 

ఓరందగాడ బంగారు సామి 

నీటిమీదే కొంగు పరతునురా lel 


ఆశపెళ్టే లేతపెదవి ఆవులించే దోరవయసు 

కన్ను నిన్నే కౌగరించెనురా 

ఓరందగాడ బంగారు సామి 

నిన్నుజూస్తే మనసు నిలువదురా 

ఇలా నిన్ను జూస్తే మనసు నిలువదురా, lel 


ఆరుద్ర సినీగీతాలు-3 60 నవ్వుల నదిలో పువ్వుల పఢవ్‌ 


పాడినవారు: పి. సుశీల. పి. బి. శ్రీనివాస్‌ బృందం 


దయలేదా నీకు దయలేదా 

ప్రాణసఖుని'పై దయలేదా 

చిటపట చినుకుల దుప్పటి తడిసెను 
కటకట నాపై దయలేదా 

నడివీధిలోనే నడిరేయిదాటు 

పడతిరో యిసుమంత దయలేదా 

రాధా చూడు బాధా కరుణలేదా అలుకపోదా 
ఏలా పంతమేలా తాళజాలా విరహజ్వాలా 


చాలు నీ పదాలు బూటకాలు, నాటకాలు 
ఆలు ఎ(రతేలు దానికాలు నీకు మేలు 
సత్యమీద చూపించు హెచ్చుతున్నవలపు 
తట్టి తట్టి ఏడ్చినా తీయనోయి తలుపు 
టు 4 
దయచేయి నువ్వు దయచేయి - దాని యింటికే దయచేయి 
అలదాని ఇంటికే దయచేయి 


భామా సత్యభామా విజి హేమా చూడుపేమా 
ఒట్టు నన్నుతిట్టు జడనుకొట్టు వలదు బెట్టు 
మగువ లెందరున్ననూ మరులుకొంది అత్త 
మగవారి మోసాలు మాకు కావు కొత్త 

కల్లబ్‌ "ల్లి మాలలు మేము యింకనమ్మం 

వెళ్లు వెళ్లు చేరుకో రాధ పెరటి గుమ్మం 
దయచేయి నువ్వు దయచేయి 

దాని యింటికే దయచేయి 

అల దాని యింటికే దయచేయి 


దయలేదా మీకు దయలేదా 
ప్రాణసఖుని పై దయరాదా 
[బతుకు వీధిపాలాయెను దయలేదా 


ఆరుద్ర సీనీగీతాలు-3 61 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


[అంతట కపటనాటక సూత్రధారియగు మురారి అమ్మగువల 
నెమ్మనంబున తన మాయవల్ల ఏమితోపించినాడన] 
తా నొక్కడే మగడు - వానికెందరో సఖులు 


సొగసే తేనెకు తుమ్మెద - జగతిని 
వేవేల లతల చరియించలేదో 
మగవాడు నటులకాదా 

మగువా నీ మనసులోన మచ్చరమేలే 


అంతట అయ్య గానామణులు తమం ముంగిళ్లు వడ ఏమనుచున్నా రనగా 
రావోయి కష్ణ రావోయీ - రాధ యింటికే రావోయి 
(ప్రమధామం యింటికే రావోయి 

రావోయి కృష్ణ రావోయీ భామ యింటికే రావోయి 

ముద్దు భార్య ఇంటికే రావోయి 

[అహం మీ ఇద్దరూ నేస్తం కడితేగాని రాను - అని 

చేతులు కలపుమన్నాడు] 

రావోయి కృష్ట రావోయి 

రాస క్రీడకు రావోయి 

అలరాసకేళికే రావోయి. 


పాడినవారు: పీ. సుణీల 


అమ్మకడుపు చల్లగో అత్తకడువు చల్లగా 
బతకరా బతకరా -- పచ్చగా 
నీకు నేనుంటా వెయ్యేళ్లు తోడుగా - నీడగా ll 


నా మెడలో తాళిబొట్టు కట్టరా 
నా నుదుటన నిలువుబొట్టు పెట్టరా 
నీ పెదవి మీద సిరునవ్వు 'సెరగదురా 

నా సిగపూల రేకైన వాడదురా - వాడదురా 


బతకరా బతకరా పచ్చగా lel 


చల్లని అయిరేణికి మొక్కరా 
సన్నికల్దుమీద కాలు తొక్కరా 


చల్లనేళ కంట నీరు వద్దురా 
నా నల్లపూసలే నీకు రక్షరా రక్రర్రా 
బతకరా బతకరా పచ్చగా loll 


నా కొంగు నీ కొంగు ముడివేయరా 

నా చేయి నీ చేయి కలపరా 

ఏడడుగులు నాతో నడవరా 

అఆ యముడైనా మన మదైకి రాడురా రాడురా 

బతకరా బతకరా పచ్చగా. Hell 


పాడినవారు: మోహన్‌ రాజు 


పదిమందికోసం నిలబడ్డ నీకు 
ఫరితం ఏమిటి? యమపొశం 
ఎవరికి వారే యీ లోకం - రారు ఎవ్వరూ నీకోసం 


నిజము నిప లాంటి దెప్పుడూ 

నిన్ను దహించక తప్పదూ - లేదు లేదురా న్యాయము 

నీకు చావు ఒక్క లు సాయము 

నిట్టూర్చె గాలి నిదురించె భూమి 

నిను చూసి నవ్వింది ఆకాశం (ఎవరికి వాదే! 


వేసిన తలుపులు తీయరు - మూసిన కన్నులు తెరవరు 

ఎంత పిలిచినా పలకరు 

నీకై రవంత కన్నీరు విడువరు 

చుటాలు లేరు - పక్కాలు లేరు 

a 2 

నీ నీడతో చేయి సావాసం కీ ఎవరికి వారే! 


చందమామా నిజము చూడకు 
చూసినా సాక్ష్యం చెప్పకు 
పరుగెత్తి వస్తూంది రాహువు 
అయ్యో తరిగిపోతున్నది ఆయువు 
దైవానికైనా దయలేదు లేదు 


ఒంటరిగా చేరవోయి కైలాసం. 1ఎవరికి వారే! 
శ స స 


ఆరు(ద్ర సినీగీతాలు-3 63 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


నురేష్‌ కంబైన్స్‌ 


హల్లో అన్నది 


బ్ర్రజన్మ-1967 


సంగీతం : ఘంటసాల 


పొడినవారు: పి. సుగీల, ఘంటసాల 
మనసూ 


చెలో అన్నది సొగసూ 


సరేనన్నదీ 
ప్రి అన్నదీ 


హుషారైన వయసు 
ఉక్కిరిబిక్కిరి చేస్తానందీ 
ఒంపులు తిరిగే పొంకం 


కం - కం, 
చక్కిలిగింతలు 


బజడతానంది 


సెంకితనాల బింకం 
ఓయ్‌ - ఓర్వనిలోకం పగ్గాలేస్తే 
తెంచమన్నది - ఆవేశం 


హాయ్‌ చిలిపిచూపుల భావం 


చదవక వచ్చే 
హాయ్‌ జిలిబిలి 
పరీక్ష పెడితే 


పాఠం 
కోరిక 


జైహిందే అన్నది ఆనందం 
హాయ్‌ - హాయ్‌. 


ఆరుద్ర సినీగీతాలు-3 


* య 1 


64 నవ్వుల 


గహ! 


నదిలో పువ్వుల పడవ 


సుఖదుఃంఖాలు-1967 


(శీ.విజయభట్‌ మువీస్‌ నంగీతం : ఎన్‌. ది. కోదండపాణి 


పాడినవారు: పి. సుణీల, ఎస్‌. పి. బాలసుబ్రమణ్యం 


పదారు నావయసు 

పండింది నా సొగసు 

పడుచుగుండె తెలుసుకోలేవా 

ఓహో బావా - ఇలా రారా దోచుకోవా isl 


చిలిపిగా నవ్వకు వలపులే పొంగును 

కొంటు కొంటు చూపులన్నీ గొడవ చేసెనోయ్‌ 

గులాబి బుగ్గలపై ఫలాన గుర్తులతో 

సరాగమాడనచో చల్లని మైకం isi 


నడకలో హంసలు - నవు(లో చిలుకలు 
గొంతులోన వంతపాడు కోయిలున్న ది 
చెలాకి నా పరువం జిలేబితీపీ స. క 
అందాల నా హొయలు ఆరగించుమా. కీపకీ 


ఆరుద్ర సినీగీతాలు-3 65 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


విజయసారథి [ప్రొడక్షన్స్‌ సంగీతం : ఘంటసాా 


పాడినవారు; ఘంటసాల 


అద్దరిని వున్నాడు అందగాడు 
ముద్దరాల నిన్నమో రమ్మన్నాడు నీ 
అద్రమంటి చెక్కిల్లు చెమరుసాడు 
లేతలేత సొగసులు - లేనిపోని సిగ్గులు 


చినవాడు చెయ్యేస్తే విరిసే మొగ్గలు lel 
మేను పులకరించ విరితేనె చిలకరించ 
మిసమిసల పరువాలు ఉసిగొలిపేవాడు lol 


మసక చీకటిలో మల్లె పందిరిలో 
కొన కే అందాలు కొల్లగొట్టువాడు 


కైపులోన ముంచి మైమరపులోన వుంచి 
కవ్వించి నవ్వించి కరిగించేవాడు lol 


kkk 


ఆరుద్ర సినీగీతాలు-3 60 నవ్వుల నదిలో పువ్వుల పడన 


సరస్వతీ శపథం-1967 


శ్రీవిజయల్మక్ష్మే విల్టర్స్‌ సంగీతం : కె వి మవాదేవన్‌ 


పొడినవారుః పి. సుశీల 


కళలన్ని విలసిల్లు కాంతుల వెదజల్లు 
సంగీత సాహిత్య సంపదల పుట్టిల్లు 
తల్లి భారతి మమ్ము బ్రోచుగాత 
చల్లగా వెలసి వరములనిచ్చి మెచ్చుగాత 


గోమాతా సకల కులమాతా 
కులవనితల నతులందెడు గుంమాతా 
భవనమ్ముల స్తుతి పొందెడు శుభచరితా - విమల గోమాతా ॥గోే॥ 


పొలొసగు కఠీమిగా తల్లిలాగ 

ప్రియమగు రూసమున పిల్లలాగ 

కరుణాభరిత గంగలాగ 

కన్నులకు కనిపించెడు జీవధారా - విమల గోమాతా he 


కరగబోని మనసుకూడ కరుగును - నిను 
కనుగొనగ సంతసము కలుగును 

ప్రజ కాచెడు నిది నీలో వసించు - నిన్ను 
మది నమ్మిన శిర స్యష్నం భరియించు 


జగన్మాతా పరంజ్యోతీ జనయిత్రీ ఘననేత్రీ 
గుణదాయిని శుభదాయిని సుఖదొయిని -- సురదాక్షీ 
లోకాలను కరుణించు - లోటుదీర్చి పాలించు. [గో 


ఆరుద్ర సినీగీతాలు-3 67 నవ్వుల నదిలో పువ్వుల పడన 


2 


'బృందగానం 


హరి ఓం నమో నారాయణాయ నమః 
పలు ఏండు సలు ఏండ్లు 

og పా 
పలువేల వేలేండ్లు పలుకోటి నూరేండ్లకున్‌ 
ఆది మల్లురను గెలుచు మణివర్లాన్‌ 
చరణాల సిరికి తిరురక్షా! 


పాడినవారు: పి. సుణీల 


అలరించి పేదల్ని పాఠించవమ్మా - నన్ను 

లాలించి వెన్నెలలే వెదజల్లవమ్మా 

చీకట్ల వారిన గతిలదమ్మా - నా 

జీవితాన అంతులేని వేదనలమ్మా lel 


పక్టులకో గూడు కలదే పశువైతే శాల కలదే 

మానవుల జాతికే దుఃఖాలమ్మా 

అమ్మా లక్ష్మమ్మ 

వెతలు బాపి ప్రాణాలే వెరిగించమ్మా lel 
బిక్షం పాయసం (ప్రతి మెతుకూ పరమాన్నం 

తల్లివై మాదాకబళం పడ వేయవమ్మా 

అమ్మా లక్ష్మృమ్మా 

నిన నిడవై ఆదరించి నిలబెట్టుమ్మా. lel! 


పొడినవారు: ఘంటసాల 
విద్యయా విత్తమా వీరమా 
తల్లియా తండ్రియా దైవమా 
ఒక్కొక్కరు వేరొకరిని ఓడింతురా - ఇందు 
ఎక్కువలు తక్కువలు విభజింతురా 


ఆరుద్ర సినీగీతాలు-3 68 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


కవిరాజు శ్లోకములు ఇలు నింపవే -- సొమ్ము 

కలవార్ని లోకములు భూషింపవే 

కవిరాజు భువిరాజు బలవంతులా - వీరం 

కనలేని మనుగడలు వర్షిల్లునా Idi 


పండితులు చదువేమి సభ కెక్కునా అ గొప్ప 

పండితుల సిరికీర్తి (ప్రభలీయవా 

పండితుని మండితుని ఎవరైనను - బలం 

(ప్రకటింప వీరునికి సరితూగునా [విక 


ఒకచోట వుండేది చదువే కదా - ఇలా 

ఒక ఇంట వుండనిది సొమ్మేకదా 

ఒకనాడు ఉడిగేది బలమే కదా - మూడు 

ఒక యెడల ఉన్న ఘనమే కదా. HDi 


భోగాల మురిపించు చిరభాగ్యము - సర్వ 

భువనాలు పూజించు విజ్ఞానమూ 

ఓటమి పొందనట్టి మహద్వీర్యమా - మూడు 

ఒకచోట జోడింప విధి శక్యమా, కవి! 


పాడినవారు: పి. సుణీల 


కలడు కలండ నెడువాడు 
కాపుర ముండేది ఎచట? కనబడునది ఎచట? 
దేవుని గృహమది ఎచట? - అదెచట వేరెచట 
తరగని జొనం తెరిచిన హృదయం 
Ca 
నిఠిచెడి దెచటో అచట కదే! 


భోగము పొంకము చెడినగిగెడు హృదయం 

బొంకులి పెరిగిన కాడు 

రాగం నాదం అలరెడు హృదయం దేవుడు తిరిగే పెరడు కదే! 
మెరిసేనగలూ ఆడంబరములు దేవుని మక్కువకాదే 

అచటో కన్ను ఇచటో కన్ను ఆబలయ విధమేకావే 

అలలై కలలై కవితల తరలే పలుకులే దేవుని చోటు 


ఆరుద్ర సినీగీతాలు-3 69 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


ఇదియే దైవం అన్నది తెలిసిన ఎన్నడు వుండదు లోటు 


దైవం ఎన్నడు వుంచడు లోటు దే! 
సత్కధ కలవారెచట ధర్మము కలవారచట - అచకు ధైవం 


"పేరిమి కలవారెచట దైవం అచు 
(ప్రేమల మనువారెచట దైవం అచు. దే! 


పాడినవారు; పి. సుశీల 


కువకువలాడును అందాలే 

కోటికి పడగలు పైభోగాలే 

లోకం నా ముందే - సాడును సుమా 

లోకేశ్వరి నేననుచు - చాటుసుమా 

పున్నమి నా (పత్‌భై వెలుగుసుమా 

భువిని జయఘోషే పలుకుసుమా isl 


పాలకులు సరిషపారితులు - నా 

కనుమూసి తెరచిన - సభనిండు 

నా దివ్య కీర్తియే నినదించు 

నేనుండు చోలే సిరిమించి 5! 


నాడును నగరము నాలుగు బలములు 
నవరత్న భవనములు నా వశమే 

కోరెడు రాజ్యాలు పెరిగెడు భోగాలు 

కొరిచెడు భువనాలు -- నా వశమే. 15కు! 


ఆరు;ద సినీగీతాలు లా || 1 
ఆ 3 ' 70 నవ్వుల నదిలో పువ్వుల పడవే 


పొడినవారు: ఘంటసాల, 


రాణి మహారాణి రాశిగల రాణి 

వింత వింత పంతమందు శాంతిలేని రాణి 

నిన్నవరకు వీధియందె నిలచినట్టి రాణి 

నిన్న పడిన పొట్టు మదిని తలచనట్ట రాణ 

దండ పట్టపేన్లు వేయ దశపట్టిన రాణి 

కీలుబొమ్మ పోలెవచ్చి కొలువుసేయు రాణి రాణి 


దేహమంత పసిడి భూషణాలు దాల్చి 
తెలివియున్న పండితునితో పోరగావచ్చె 
పొంగిపొరలు కలిమిచేత బుద్దిమునిగెనంత 
పుణ్యపురుషు కవితతోడ పోరగవచ్చె 


కవిరాజుల భువిరాజుల ఓడు కొట్టుతుందా 

సరస్వతిని సంపదలే గెలుచుకొనుట వుందా 

దివ్యమైన బుధవరులకు చెరమూ ఒక పెరడు 

తెలివిలేని రాణులకో - సిరులే ఉరిత్రాడు. రాణి! 


ఫ్‌ 


ఆరుద్ర సినీగీతాలు-3 71 నవ్వుల నదిలో పువ్వుల ప 


మరుపురాని కథ_1967 


శ ప్రొడక్ష సంగీతం 2 టి చల ఏతిరావు 


పాడినవారు: పీ. సుశీల 
కళ్యాణమే ఆ వైభోగమే 


అందాల పెళ్లికి ఆనందమే. |క| 
ముత్యాల పల్లకిలోన 
ల కాంతులతోన 
వయ్యారి మా వదిన వస్తుందట 
సరదాల సారెలు తెస్తుందట Isl 


తన రాజు రీవిని చూసి 
నునులేత సిగ్గులు సండి 
వన్నెలాడి ఉయ్యాల కడుతుందలు 


పండులాంటి పాపణ్ణి కంటుందటు isl 
మేనల్లుడి అందం చూసి 

మేనరికం మేఠిమి తలచి 

మేనత్త నోములన్ని పండేనట 

అన్నతోవె వియ్యాలు అందేనట. isi 


ఆరుద్ర సీనీగీతాలు-3 72 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


పొడినవారు: ఘంటపొల 


నూటికొక్క మనసే కోవెల 

కోటికొక్క మనిషే దేవత 

భూమిమీద దేవతవే మొగ్గ విడని మల్లికవే 

ఎన్నటికీ బోధపడని సామెతలే ॥నూః 


పూలకన్న నీ చూపులు మెత్తన 
తేనెకన్న నీ మాటలు తీయన 
మంచుకన్న బ్‌ హృదయం చల్లన 
న్వ్‌, 
మరపురాని నీ నవ్వ - దీవెన [నూక 


నీకేమో బి”మ్మరిల్లు లోకము 

నీతో అది ఆడెను చెలగాటము 

జారిలేని నీలినింద మరిచిపో 

నాలోనే కలకాలం నిలిచిపో, hi 


LE శం 1 


ఆరుద్ర సినీగీతాలు-3 73 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


లలితా శివజ్యోతి ఫీలిమ్స్‌ నంగీతం : ఘంటసాల 


పాడినవారు: సి. లీల, సి. సుగీల 


ఇదియే దేవరహస్యం 
హృదయాంతరంగ చిరలాస్యం 19 


ఇదియే దేవరహస్యం 
హృదయాంతరంగ చిరలాస్యం lg 


మోహన కాంత మురిపించే వేళ 

మొలక నవ్వులె విరియునులే 

ముక్తికాంత లాలించే వేళ 

పులకరింతలై వెలయునులే 

ఇరులు తెరలు తొలగించునులే 191 
తపము చేసి ఏ సిద్ధి పొందినా 

తామసాన యిది దొరకదులే 

తేజమంది ఏ తీరు వెరిగినా 

రాజసాన యిది పొందదులే 


kx * 


ఆరుద్ర సినీగీతాలు-3 74 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


భక్త ప్రహాద-1967 


మూట యి 


ఎ. వి ఎమ్‌. ప్రొడక్షన్స్‌ సంగీతం : ఎస్‌. రాజేశ్షరరావు 


|] 


పాడినవారు: బాలమురళీకృష్ణ, ఎస్‌. జానకి 


సిరి సిరి లాలీ చిన్నారి లాలీ 
నోముల పంటకు నూరేళ్లు లాలీ 
ఊగుమూ - ఊయలొ 2 


పాల కడలిలో జాబిలి రీతి 

వరలుము రతనాల గారాల బాల 

ముద్దుల మాట మురిపాల తోట 

ముసి ముసి నవ్వుల ముత్యాల కోట 

ఊగుమా - ఊయెలా స 


పదునారులోకాలు తరియింపచేయ 

'ప్రభవించినావయ్య వరభక్త నీల 

కలలెన్నా నీ కొరకు కాచుకొని పూచె 

ఫలియింప చేయుమా అరుదైన బాల 

ఊగుమా - ఊయెలా సిక 
కులదీపమె వెలుగు కొమరుని చూసి 

దీవించు నే తండ్రి ఎచ్చోటనున్నా 

నీవారి ఆశలు నెత్తావురీని 


నిరతము నీ కీర్తి వికసించునన్నా 
ఊగుమా - ఊయెలా. imi 


xx Xx 


ఆరుద్ర సీవీగీతాలు-3 75 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


-1967 


లక్ష్మైనివాసం 


నస్‌ వద్శినీ కంబైన్స్‌ సంగీతం : కావి. మవాదేవ్‌ 


క్ష్‌ 
పాడినవారు: పి. సుణీల 


నవ్వు - నవ్వించు - ఆ నవ్వులు సండించు 

ఉహు - ఉహాహా... నా ఊహలు లాలించు 

నాలో వయసుంది నవనవలొడింది 

నీలో మనసుంది నిగనిగలాడింది 

కువకువలాడే కోరికలన్నీ ఘుమఘుమలాడాలి Is 


ఎదుటను నీవుంకే ఏదో సిగ్గసుమా 

చిలిపిగ చూస్తూంటే - తలపులు రేగుసుమా 

రెక్కలు విప్పి టక్కరి వలపు రెపరెసలాడాలి న! 
ఆశలు పొంగాయి అల్లరి చేశాయి 


వీలో ఉబలాటం - నాలో చెలగాటం 
తొందరచేసే అందం పూచి పందిరి వేయాలి. 1న! 


2 


పాడినవారు: మాధవ పెద్ది 


బోటిరో మేనకా మనకు బోలెడు పిల్లల మందలేల - రుం 
రూటము పెట్టుకోకు మనసార హుషారు షికార్లలో - నిరా 
ఘాటముగా చరించుటకు కమ్మని పద్ధతి నేర్చుకో - ప్రజా 
టోటలు సెంచబోకుము - కుటుంబనియంత్రణ మాచరింపుమా. 
ఆరుద్ర సినీగీతాలు-3 76 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


4 


పొడినవారు; మాధవ పెడ్డి 


కాలేజీ జీతమ్ము కట్టమంకే మాని 
సెనుకళా సేవలో పెట్టినాను 

తల్లి తండ్రుల నుండ తస్కరించిన నెమ్ము 
దోసిళ్లతో తెచ్చి పోసినాను 

ఆస్తి ఆర్నెల్లలో నాస్తి కోజనిపించి 
చేబదుశ్లెన్నియో చేసినాను 

ఎంత వడ్డీకైన ఇసుమంత జంకక 

బరబరా ప్రోనోట్వు బరికినాను 

కటిక మార్యాడి కాబూరి కత్తులందు 
తుదకు గతిలేక నా తల దూర్చినాను 


కాని మునిగిపోవక ముందె కనులు తెరచి 
కోలుకొంటిని కాబట్ట - కొంత నయము, 


పాడినవారు: పి. సుఠడీల, సి. బి. శ్రీనివాస్‌ 


చేయీ. చేయీ కలుపు 

చెంపా చెక్కిలి కలుపు 

కేరింతలతో వూరింపులతో 

కిలకిల కలకల నవ్వు... [చే 


నా కోర్కెలు గుర్రాలైతే 
ఎగరేసుకుపోతా నిన్నే 


నీవంతటి మగసిరివెతే 
సెం 
నా అందారిచ్చెద నికే 


నీ కన్నుల కాపురముంటా 
కను రెస్సల తలుపులు తియ్యి 


నీ నీడకు తోడుగ వుంటా 
నీ బాసలు బాసట చెయ్యి మ్‌ 


ఆరుద్ర సినీగీతాలు-3 77 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


నీ వలపులు ఎంతో యింపు 
నా దోసిఠి నిండా నింపు 


నిను వీడని మైకమునవుతా 
నా మమతల “మధువులచేత 


పది చేతులు నాకే వుంశు 
బంధించెద బిగువుగ నిన్నే 


జవరారిని పిడికిట నిలిపే 
మొనగాడివి నువ్వే నువ్వే. 
[5| 
పాడినవారు: సి, బి. శ్రీనివాస్‌, పీ సుశీల 
ఓహో ఊరించే అమ్మాయీ 


నేనేమి చేసేది 
అందాల కన్నులు నన్ను తొందర చేశాయి 


ఓహో వేధించే అబ్బాయి 
నేనేమి చేసెడి 
చూపుల్లో కైపులు నన్ను బిత్తర చేశాయి 


ల 


ని పైట చెంగు కొస ఎగిరింది 
నా పడుచుగుండే ఉసి కొలిపింది 


నీ చిరిపి పెదవి నను పిలిచింది 
నా చెక్కిరి ఓయని పలికింది 


నీ ఓర చూపులో ఒగరుంది 
నా దోర వయసులో పొగరుంది 


నీ కోడె వయసులో వేడుంది 
నా కొంటు తలపుతో రగిలింది 


నీ లేత వలపు చిగురేసింది 
విరజాజిలాగ పెనవేసింది 


నా మేని సొగసు విరబూచింది 
నీ కంటికి కానుక చేసింది. 


ఆరుద్ర సినీగీతాల్లు-3 78 నవ్వుల నదిలో పువ్వుల. పడవ 


సొడినవారు: ఘంటసాల 


ధనమెరా అన్నిటికీ మూలం -ఆ 
ధనము విలువ తెలుసుకొనుటు మానవధర్మం 


మానవుడే ధనమన్నది సృజియించెనురా 

దానికి తానే తెలియని దాసుడాయెరా 

ధనలక్షీ ని అదుపులోన 'పెట్టినవాడే 

గుణవంతుడు ా బలవంతుడు -- భగవంచతుడురా కీట! 


ఉన్ననాడు తెలివికఠిగి పొదుపు చేయరా 

లేనినాడు ఒడలువంచి కూడబెట్టరా 

కొండలైన కరిగిపోవు కూర్చునితింటు - అయ్యో 

కూలిపోవు కొపురాలు ఇది తెరియకుంకే కన! 


కూలివాని చెమటలోన ధనమున్నదిరా 

పారికాపు కండల్లో ధనమున్నదిరా 

(శమజీవికి జగమంతా లక్ష్మినివాసం — 6 

శ్రీదేవిని నిరసించుట తీరనిదోషం. I 


పొడినవారు: ఎస్‌. జానకి 


ఇల్లే కోవెల - చల్లని వలపే దేవత 
ఇల్లూ వలపూ నోచిన వనితే - వనిత 
నుదుట కుంకుమరేఖ 

కంటికి కాటుకరేఖ 


జడలో కమ్మని విరులు 
యువతికి తరగని సిరులు Hall 


తులసికోటలో దీపము 
కలకాలము వెలిగే వరము 


ఆరుద్ర సినీగీతాలు-3 79 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


చెలుని నవ్వుల స్నేహము 
నెలతకు జీవన భాగ్యము lal 


చదువులు ఎన్నో చదివిన 
పదవులు ఎన్నో ఏలిన 


చివరకు గృహిణిగ మారే 
పడతుల (బతుకే - ధన్యం. lla] 


8 
పాడినవారు; పి. సుణీల 


గువ్వలాంటి చిన్నది తారా 


జువ్వలాంటి చిన్నది 
వెతుక్కొని వస్తే వెన్నలా కరిగిస్తే - నువ్‌ 
ఏంచేస్తావ్‌ ఏం చేస్తావ్‌ ఓ మొనగాడా గు! 


సైనవాడివని సాగస్రైనవాడివని 
ఆ నోట ఆ నోట విన్నదట పా ఆ 
విన్నదంత కళ్ళారా కన్నదట 
నీ గడుసుతనం చూడాలని నీ భరతం పట్టాలని 
నలుగురిలో నిలవేస్తే ఏంచేస్తావ్‌ నువ్‌ 
ఏంచేసావ్‌ ఏం చేస్తావ్‌ ఓ మొనగాడా,. hE 


ముచ్చటైన పొగరుబోతు కుర్రది - అది 

పొంకమైన బింకమైన చిన్నది ఆ 

పెంకిపిల్ల నిన్నే కోరుకున్నది 

నీ గుండె దొలుచుకుంది - నిన్ను వలచుకుంది 

చల్లగాలి వీచువేళ - చందమామ కాచువేళ 

చరిచరిగా వుందంటే - ఏంచేస్తావ్‌ 

నువ్వేం చేస్తావ్‌ ఏంచేస్తావ్‌ ఓ మొనగాడా. కగు! 


ఆరుద్ర సీనీగీతాలు-3 నవ్వుల నదిలో పువ్వుల పడవ | 


పొడినవారు: పిఠాపురం 


సోడా సోడా ఆంధ్రా సోడా 
గోరీ సోడా జిల్‌ జిల్‌ సోడా 


సోడా తాగు తెలుగోడా - చల్లని సోడా 
దీని మహిమ చెప్పలేడు దేవుడుకూడ 


నెత్తిమీద గంగవున్న ఈశ్వరుడైనా - అహ 
నిత్య సుధలు తాగుతున్న దేవతలైనా 


ఆంధ్రా సోడా కోరికోరి తాగుతారోయ్‌ - అది 
లేకుంటు వడదెబ్బకు వాడుతారోయ్‌ 


నాయకులు చెప్పేది ఉత్తగ్యాసు — బి 
నాయకుల చప్పట్లు శుద్రగ్యాసు 

వ్‌ 
పోసుకోలు పోరిటక్సు పరమగ్యాసు 
వాటికన్న ఉపయోగం సోడాగ్యాసు 


ఒక్క గుక్క తాగిచూడు మండుబుండలో - అహ 
హిమాలయం చల్లదనం నీ గొంతుకలో 

రాళ్లుతిని తాగితే జీర్ణమవారి ఆ 

నీళ్లు తాగితే సగం కడుపు నిండాలి. 


శ యస * 


క సో 


ఆరుద్ర సినీగీతాలు-3 81 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


రకసిందూరం-1967 


అణనాతలే 


రివబ్దిక్‌ వీక్రర్‌ సంగీతం : ఎన్‌. రాజోశ్షరరావ్భ 


పాడినవారు: పి. సుణీల బృందం 


అర్హీ బిల్లీ పిల్లల్లారా ఇలారండి - మీరు ఇల్లారండి 
అట్లతద్ది ్ర కన్నేనోము నోచాలండి, నేడే నోచాలండి 


అందాల హంసతో అలరించే చిలకతో 

చిందేసే నెమలితో - తుళ్లి తుళ్లి - ఆడుదాం 
ఊరించే వూహలతో కేరింతాలాడుతూ 

కోరికలే కలకాలం పండారీ.... 

ఓహో పండాలీ. 


తొక్కుడుబిళ్ల - దాగుడుమూత 

గుడుగుడు గుంజం గుజ్దనగూళ్లు 

ఆడిన నాడు చక్కని మగడు 

ఆడని నాడు నంగిరి మగడు 

నీకే - నీకే - నీకే  అల్లీబిల్లీ! 


ఉయ్యాల లూగుదాం సయ్యాట లాడుదాం 
ఒయ్యారం ఒలకపోసి పాటలెన్నో పాడుదాం 
ఉయ్యాల లూగుదాం -- సయ్యాట లొడుదాం 


విరజాజి తీగలై విదితేనె వాగులై 
పరువాలి కవ్వించి నవ్వాలి అహ అహ 


జూబిల్లికన్న చల్లని రాజు - వస్తాడమ్మా నేడో రేపో 
నచ్చినవాడు వచ్చిననాడు - ఏంచేస్తావో పిల్లా చెప్ప 
Ee సిగ్గుపడతావా - పులకీస్తావా 
ెనవేసుకుంటుందే 
 అల్తీబిల్లీ! 
న 


ఆరుద్ర సినీగీతాలూ3 862. నవ్వుల నదిలో పువ్వుల పదవ 


ఆడపదుచు-1967 


నుభాషిణీ ఆర్ట్‌ వీక్రర్స్‌ సంగీతం : టి చలవతిరావు 


పాడినవారు: సి. సుశీల బృందం 


మది తుళ్లి తుళ్లి తుళ్లి ఎగిరింది 
ఊహ ఉలికి ఉరికి రడుతోంది 
సిగ్గు చనిలోన గుసగుసలాడింది మది! 


పెళ్లి చూపుల్లో ఏదో వెరపు 
వెళ్లిపోయాక ఒకక తలపు 


రెండు నిముషాలలో కోటి పులకింతలై 
నిండు మదిలోన నెలకొంది తన రూపు కమది॥ 


ఏల అదిరింది నా ఎడమ కన్ను 
ఏల తనపేరు వూరించె నన్ను 


వలపు ఉయ్యాల పై పూల జంపాల పై 
ఆశ ఆకాశ వీధుల్లో ఊగింది మది! 


ఇంత సంతోష మిపుడే కలిగె 
ఇంక రాబోవు సుఖమెంత కలదో 


సగట కలలన్నియు అట గనులైనచో 
పట్టలేదేమొ నా మూగమనసు. [మది 


ఆరు[ద సినీగీతాలు-3 83 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


మంచికుటుంబం-1967 


మధు విక్టర్‌ నంగీతం : ఎన్‌. వీ. కోదండపాణ్ర 


పొడినవారు: జేసుదాసు, పి. సుశీల, ఎస్‌. జానకి, రాళ్లబండి 
ఓ నవభారత యువతీ యువకుల్లారా 
వారి పవిత్ర జనరీ జనకుల్లారా 


వినండి వినండి పేమపురాణం 
వివరించి చూడండి పురాణ సారం 


సేమించుట పిల్లల వంతు 
ంచుట పద్దల వంతు 
పెద్దలు జాొనంటే అది ప్రణయం 
వద్దని విడదీస్తే అది (ప్రళయం 
వాడని పూవే నువ్వు - నిను వీడని తుమ్మెద నేను 
విరిసిన జాబిలివి నీవు నిను వీడలేని వెన్నెల నేను 
ఓ పయనమయే పెళ్లికుమారికా 
వినుమా నా కన్నీటి నివేదికా 


మనసు నాదైతే నీ మనువు వేరొకరితోనా 
మమత నాద్దెతే - నీ మనుగడ వేరొకరితోనా 
నను గన్నవారిని ఎదురాడలేను 

సైన నినుబాసి మనజాలలేను 


లైలా, లైలా, లైలా 


ఆనాడే సెదలు అంగీకరిస్తే 
ఈ గాధ వేరుగా మారేది కాదా? 


కాబట్టు [పేమించుట! 


ఆరుద్ర సినీగీతాలు-3 84 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


ఇంకో ఉదాహరణ. రచన షేక్స్‌పియర్‌. 

ఓ రోమియో ఇఫ్‌ దై బెట్‌ ఆఫ్‌ లౌ బి హానరబుల్‌ 
దై పర్‌ పస్‌ మారేజ్‌, సెండ్‌మి వుడ్‌ టుమారో - 
ఎ ధౌజెండ్‌ టైమ్స్‌ గుడ్‌ నైట్‌ రోమియో 


మై డియర్‌ ఎట్‌ వా టో కాక్‌ టుమారో... 


ఐ విల్‌ నాట్‌ ఫెయిల్‌ - గుడ్‌ నైట్‌ పార్చింగ్‌ ఈజ్‌ 
సచ్‌ స్వీట్‌ సారో .. దట్‌ ఐషల్‌ సే గుడ్‌ నైట్‌ - టిల్‌ 
ఇట్‌ బి టుమారో! 


స్టాప్‌... ఒబె అండ్‌ గో విత్‌మీ 
హియర్‌ ఈజ్‌ టుమైల్‌ దిస్‌. విత్‌ ఎకిస్‌ ఐ డై 


ఉదాహరిస్తే ఎన్నో గాధలు 
హృదయవిదారక విషాద చరితలు 


స్వయంవరంలో ఎంచుకున్నదీ రాణీ సంయుక్త 
చాలును జనకుడు కూడదన్ననూ చెలుడే - తన భర్త 


దేవునివంటి ప్రియుడే దొరికిన జీవితమే ధన్యం 
తెగించి చివరకు దీవనలందిన రుక్మిణి కధ పుణ్యం 


దేశం ఏదైనా - కాలం ఏదైనా 
సందేశం మాత్రం "ఒకళు 
అజ్‌ 
కాబట్టే... . కబమించుటక 


2 


పాడినవారు: పి. సుశీల, ఘంటసాల 


నీలో ఏముందో ఏమో 
మనసు నిన్నే వలచింది సాగసులన్నీ కోరింది 
నీలో ఏముందో ఏమో 
మనసు నిన్నే వలచింది సొగసులన్నీ ఇమ్మంది 


ఆరుద్ర సినీగీతాలు-3 85 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


నీ కాటుక కన్నులలో చీకటి గుసగుసలు 

2 కమ్మని నవ్వులలో వెన్నెల మిసమిసలు 

నీ ఎదలో పూల పొదలే పూచి 

మధువులు చిందాయి నా మమతలు . సంచాయి 


నీ అల్లరి చూపులకే ఒళ్లంతా గిలిగింత 
వ తుంటరి చేష్టలకే మదిలో పులకింత 


వీ వంపులలోనా సొంపులలోనా 
ఒలుకును వయ్యారం అది వలపుల జలపాతం 


నీ పరువం చూడనిచో పొద్దే పోదుకదా 
నీ పలుకులు వినకుండా నిదురే రాదుకదా 
నీ సరసనలేని నిముషంకూడా ఏదో తెలియని వెలితినుమా 


ఇక నీవే నేను సుమా, 


పొడినవారు: పి. సుశీల, ఘంటసాల 


ఎవరూ లేనిచోట - ఇదిగో చినుమాట 

ఇంకా ఇంకా ఇంకా చేరువ కావా 

ఇద్దరు ఒకటై పోవాలీ 

చిలిపి వూహలే రేపకు సిగ్గు దొంతరలు దోచకు 
జిలిబిలి ఆశలు సెంచకు - సెంచకు సెంచకు 
పెంచి నన్ను వేధించకు. 


ఒంపులతో ఊరించకు, ఉసిగొరిపీ వారించకు 
కరిగిన కోరిక దాచకు - దాచకు దాచకు 
దాచి నన్ను దండించకు. 


కాదని కౌగిలి వీడక్సు, కలలో “కూడా కదలకు 
కలిగే హాయిని ఆపకు ఆపీకు ఆపకు ' 
ఆపి నన్ను ఆడించకు 


వడిలో చనువుగా వోర్‌క. * దుడుకుతసోలు ' చూవకు. 
ఉరి బిక్కిరి చేయకు - చేయకు చేయకు ' 
చేసి మేను మరి! స్త వ ae Wr ల గ ఆ 


కనీ! 


Wr 


నీ! 


loi 


lol 


loi 


పొడినవారు: పీ. సుశీల 


మనసే అందాల బృందావనం - వేణు 


మాధవుని పేరే మధురామృతం. [మః 
కమ్మని నగుమోము కాంచుటు తొలినోము 
కడగంట చూపైన కడు పావనం మ! 


రాధను ఒకవంక లాలించునే - సత్య 

భామను మురిపాల తేరించునే 

మనసార నెరనమ్ము తనవారికి కోటి 

మరులందు సుధలందు తనియించునే. Wi 


క్‌ 


పొడినవారు: ఘంటసాల 


ధనము లీయగవచ్చు అసువుఠలీయగవచ్చు 
ప్రాణ సఖుని యిచ్చి బ్రతుక తరమె 


త్యాగశీలవమ్మా మహిళా అనురాగశీలవమ్మా 
తోటివారికై సకలము నొసగే కరుణామయివమ్మా కల్యా! 


నీ చిరునవు(లు సోదరి జడలో విరిసే మల్లియలు 

చల్లని నీ దివనలు నవదంపతుల వలపుల వెన్నెలలు 

నిను వీడిపోయినది వలచిన హృదయం 

నీలో మిగిలే స్మ ఎ్రతులే మధురం. కీత్యా!! 


«xX 


ఆరుద్ర సినీగీతాలు-3 | 87 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


బద్ర్దక్కయ్య-1967 


శీదేది కంబైన్స్‌ సంగీతం : ఘంటసాం 


పాడినవారు: పి. సుశీల 


చూడాలి అక్కను చూడాలి - రావాలి ఇంటికి రావాఠి 
కన్నీరు తుడవాలి మా వెన్ను నిమరారి చూ! 


ఇలువీడి పెద్దక్క వెళ్లిపోయె 
ఇంటిల్లిపాదికీ దిగులాయె 


చిననాడ మా అక్క కరువాయె 
చిన్నక్క చూపులే భయమాయె చూ! 


మా బాధ నాన్నకు తెలుసుగాని 

మారింది రాయిగా మనసు 

మా అక్క ఏదంలు తిడతాడు 

మారాము చేస్తే కొడతాడు చూ! 


మేమేమి పాపము చేశాము 

మమ్మేల దూరము చేశారు 

మా ఇంట వెలుగే తొలిగింది 

మాకింక ఏడుపే దిక్కయింది. చూ! 


ఆరుద్ర సినీగీతాలు-3 88 నవ్వుల నదిలో పువ్వుల పడవ పడవ 


వీరాంజనేయ-1968 


మహీజా ఫీలింస్‌ సంగీతం : ఎస్‌. రాచేశరరావు 


పాడినవారు: ఎస్‌. పి. బాలసుబ్రహ్మణ్యం 


వినుమా పావన రుద్ర తేజమున నిత్య (బ్రహ్మచర్యంబులో 
అనిమాద్యష్ట విశి స్ట సిద్దుల అనన్యాదృశ్య శక్తినే - చిరం 
తన దీర్హాయువుతొడ వర్రీలుము భూతపబత "సంఘాతముల్‌ 
దనుమాడంగల మేటి జొదు భవద్భూరి ప్రభావమ్ముచేన్‌ 


పాడినవారు: పి. లీల, పి. సుణీల 


మనసైన దాననురా - మనసీయరా నగధీర్హా ఏలరా, రారా 
మగువ నిను పిలువ బిగువా - తగువా 
మరులుకొన నేరవా - మన సైనదాననురా 
మార సుందరా మనసు పడని - ఏ 
రమణి నైన కొనగోట తాకవని విన్నానురా 
న బాల నునుకేత పరువాల 
పండించక మానవని నమ్మి - ఉన్నానురా సామీ కీమ!! 


తగణ గణగణ యని నా 

తనువు రవళించెరా 

తాకు తద్దిమిత జేకు కుందరిత 

అందమే నినదించెరా 

రారా మారాము వలదుర దొరా 

శృంగార మధుర బంభరా 

సుధలానరా - ఆనరా - ఇది నీపై ఆనరా. మ! 


ఆరుద్ర సినీగీతాలు-3 89 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


బందిపోటు దొంగలు-1968 


మాధవీ పీక్రర్‌) సంగీతం ౫: పెండ్యాల 


పొడినవారు: ఘంటసాల 


కిల్లాడి దొంగ డియో డియ్యూ 
లోల్లాయి అల్లరికి డియో డియో ial 


వారింది పుట్టుపై వల్లంకి బట్టు 

దాని వయ్యారమంతా వలవేసే 

గుండెల్లో ఏదో ల 

ఎంత అణచినా అది ఎగిరెగిరి పడుతుంది |||! 


సిన్నమ్మా నీ సొగసు సిరిమల్లె సెట్టు 
పు గ లు 
సిరిమల్లె సెట్టుమో సితకా బూసింది 
చెట్టు “కదలకుండ కొమ్మ వంచాకుండ 
ప్లుడేసి సట్టుకెళ్రమంటావు ఆ E 


దోబూచులాడేవు దొరసానిపిల్లా ఆ ఆ హాయ్‌ 

దోబూచులాడేవు దొరసాని పీల్లా 

తోట వొక్‌లికాడ దొంగలునా రు 

దాచుకో బుల్లైమ దాచుకో ని వయసూ 

ఆహ ఉహు - ఆహాహా 

దాచుకో దాచుకో దాచుకో బుల్లెమ్మా 

దాచుకోమం'ేను దోచిదోచి పెడతావు. 1 


ల నవ్వుల నదిలో' పువ్వుల పడవ 


పొడినవారు: పీ. సుశీల 


ఏయ్‌ కిల్లాడీ 
కిల్లాడి దొంగ డియో డియో 
నీ లొల్లాయి బూటకం డియ్యో డియో వై 


వాలింది పుట్టుపై వల్లంకి పిల్టై 

దాన్ని పట్టుగా ఎక్కావు ములగా చెట్టై 

గుండెల్లో ఏదేదో గుబులు పుట్టింది 

అణచితె అదికాస్తా అడ్డు తిరిగిందీ [క్ర 


మెత్త మెత్తనివాడ మేనత్త కొడుక 
కత్తి పువ్వుగ మారె కంగారుపడక 
వన్నె చిన్నెలు దోచ వలవేయనేల 
కన్నె వలపందుకో కన్నయ్య దొంగ Sil 


వేషాలు వేశాము వెరి నా రాజా - నీ 

వేషోలు వెలితిగా వెల్లడెపోయె 

తెలుసుకో ఓరయో తెలుసుకో మనసు 

తెలుసుకో తెలుసుకో తెలుసుకో మనసు 

నీ తెంసరితనమంతా తెల్దారిపోయె. |క| 


ఆరుద్ర సినీగీతోలు-3 91 నవ్వుల నదిలో పువ్ముల పడవ 


పాడినవారు: పి. సుశీల, ఎల్‌. ఆర్‌. ఈశ్వరి, రాఘవులు 


స్టాయ్య 
హయ్య హయ్య హయ్య 

గండరగండ నోగ్గాడవంటా 

కండలు తిరిగిన పోరగాడి వంటా 

మత్తెక్కి న్తానూ - నిను చిత్తనిపినానూ 
మమ్మా రే....ఏ-ఏ 

ఊసులొడనా ఓసరిల్లినా ఆశలు వుసిగొలపనా 
జింగిరిమామూా - ఫైటచెంగున కడతా నిన్ను 
వయసు పొంగులకి డం గైపోయేవు 


హయహంయహం 
గండరగండ సోగాడివంటా - కండలు తిరిగిన పోరగాడివంటా 
ఇప్పకల్లులో మత్తు లేదురా - ఎచ్చని పిల్లి నిషా 
సురమా కళ్లు సూడు సొంపుల వళూ సూడు 
న్న గొ 
మురిపినా కరిగిన్తార్రా ర్రా 


వాహ 
అన్నవున్నడూ ఉరిమి చూస్తడు - ఉండర హుషారుగా 
చరచరవచ్చి మోట సరసాలాడేవేమో - జాగరత బుడతా 


హాూా్యాumూా 
గండరగండా నోగాడివంటా 
కండలు తిరిగిన పోరగాడవంటా. 


శ శే 


ఆరు[ద సివీగీతాలు- rr 
డ్‌ 2 3 a 92 a నవ్వుల నదిలో పువ్వుల పడవ 


బంగారు గాజాలు-1968 


రవీందా ఆర్ట్‌ వీక్చర్స్‌ సంగీతం : టీ చలవతీరొవు 


పొడినవారు: పి. సుశీల, బృందం 


వలపు ఏమిటి? ఏమిటి? ఏమిటి? 
వయసు తొందర చేయుట ఏమిటి? 
ఎచట దొగను రాగల పెనిమిటి? ksi 


అలరివాడో చలనిరాజో - లేక 

రా pr pr 

అందాలు దొచెటి మగరాయుడ 

కన్నులు మూసి కపటాలు చేసి - నన్ను 

కవ్వించి రగిలించు సుకుమారుడో 

ఎవ్వరో - ఎవ్వరో - నవ్వుతూ నవ్వించుమూ 

ఏలువాడు వాడె - వాడే 1వ! 


మగసిరి చూసి మనసే నిలిపి - కన్నె 

మదిలోన నునుసిగ్గు లాలించుకో 

తారకములన్నీ పొంగేటివేళ - కొత్త 

మురిపాల కెరటాల తేరించునో 

చిరిపిగా - చెరిమిగా - చనువుగా తనివిగా 

చేర రాడే రాడే - నేడే. వ! 


xk X* 


ఆరుద్ర సినీగీతాలు-3 93 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


గోవుల గోపన్న-1968 
రాజ్యం (పోడకన్‌ నంగీతం : ఘంటసాల 


పాడినవారు: ఎస్‌. జానకీ, బృందం 


హల్లో మిస్టర్‌ గోవుల గోపన్నా 
ని కలలో తెలివి సున్నా అ నిండుసున్నా = గుండుసున్నా హః! 


పల్లెను విడిచి బుల్లబ్బాయి ఎందుకు వచ్చాడే 


పెళ్లిచూపుల బేరంకోసం సంతకు తోలారే 
నెత్తిమీద ఒక నోటును పెట్టి వేలం వేశారే 


ఎంత పెట్టినా నయా పైసకు ఎవరూ కొనలేదే |హ!! 
సినిమా చూసి హీరోలాగ వేషం కట్టాడే 
సీరియస్సుగా పెద్ద పుస్తకం చేతను పట్టాడే 


ఆడపిల్లలు చేరేచోట జెండా పాతాడే 
ఐతేగియితే పలకరించితే వెలవెలపోతాడే (sl 


ఎ.బి.సిడి చదివినరైతు ఏమైపోతాడే 
మిస్టరురైతూ చూసూవుండగా మినిష్టరౌతాడే - 


డిస్ట మినిష్టరవుతాడే 
దండలు వేసీ బండబ్బాయిని ఊదేగించాలే 
వెంగళప్పను తిరుగుటపాలో ఊరికి సంసాలే. [హా 


బత ner RI నవ్వుల నదిలో పువ్వుల పడవ 


పాడినవారు: ఎస్‌, జానకి 


హడావిడి పెట్టకోయి బావా నువ్వు 
ఆమాత్రం ఆగలేవా 1హ। 


నలుగురిలో బలవంతం చేయకోయ్‌ - నా 

వలపంతా నువు నిలువున దోచకోయ్‌ 

తళుకు బెళుకు కులుకులు అడిగినవన్నీ 

దాచుకొనక యిస్తానోయ్‌ - వస్తానోయ్‌ 

ఆ సమయం రానీ. [హః 


కవ్వించి నీ కన్నులు మూయనా - నిను 

నవ్వించి నా నటనలు చూపనా? 

చిలిపి చిలిపి వలపుల కోరికలన్నీ 

చిటికెలోనె తీరుస్తా - మురిపిస్తా 

ఆ సమయంరానీ fi! 


నా రూపంలో తరితీపులున్నవోయ్‌ 
కనుచూపులో ఒక మైకం ఉన్నదోయ్‌ 


కొసరి కొసరి నీ కొం ళుతనాలన్నీ 
కొంగుతోన కట్టైస్తా - కరిగిస్తా 
ఆ సమయం రాని. హః! 


ఆరు[ద 'సినీగీతాలు-3 95 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


పొడినవారు: ఘంటసాల, జేసుదాసు, వసంత, బృందం 


పేమయాత్ర తుది మజిలీ 

వెచ్చని హృదయం - ఒక నెచ్చెలి హృదయం 
అది దొరకు వరకు ఆసరాదు వలపుల పయనం 
తొలి వలపుల పయనం 


దారిలోన అప్సరసలు తారసపడితే 

తారసపడి మనసుపడి తత్తర పెడితే 

ఏం చేస్తావ్‌? ఏం చేస్తావ్‌? 

ఆ మదిరాక్టుల (పేమ ఏమిటని - ఆదరమున ప్రశ్నించి 
విచ్చలవిడియగు తుచ్చసుఖముల మెచ్చక తృణీకరించి 
మేనకముందర విశ్వామిత్రుని పోజుమోజుగా బిగించీ 
నిశ్చల నిర్మల (పేమతత్వమును - నిరూపించ 
(ప్రయాణించి తీరెద 

నీ యవ్వనమున లేత పువ్వులు పూసెను 

జవ్వని ఎవ్వని కోసమే 

మన మనసు మనకే తెలియదు - హాడ్‌ 
అయినా మదిలో కోరికల వాన వెలియదు 
కలలోని చెలికాడు కరియడు 

ఓ పిక్నిక్‌ వచ్చిన (పెసిడెటు కూతుర 

చేయవె వలపుల జాతర 


ణి ————— లల ద 
ఆరుద్ర సినీగీతాలు-3 96 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


| పె! 


i (వే! 


నీకు నచ్చినవాని కిచ్చుటకోసం 


లోకులంత ఏకమగుచు ఘీంకరించితే 
ఫీంకరించి నీ సేమను ధిఃకరించితే 
ఏం చేస్తావే ఏం చేస్తావే ఏం చేస్తావే 


కడు కరినాత్ముల కారుకూతలను పెడచెవిన. పారేసీ 


కమ్మని వాంఛలు దుమ్మెత్తినచో - నెమ్మదిగా దులిపేసీ 

మేలు భళాయని సవాలు చేసి 

మీసమ్మును మెలి వేసీ 

చక్కని చల్లని (ప్రేమతో జగతిని 

జయిన్తాను జయిస్తాను తప్పక, క చ| 


పాడినవారు: పీ. సుగీల, బృందం 


జననీ జన్మభూమి స్వర్గము కన్నను 
మేటియనుచు నీవు చాటవలయు 

జననీ సేవచేసి జన్మభూమినిగాచి - ఇహ 
పరమ్ముల సుధించవలయు 


భారత భూమి మనదే - నవ 

భారత భూమి మనదే 

పావన భారత సీమను గాచే 

భారము మనదే - మనదే. కభా॥! 


| ఆరుద్ర సినీగీతాలు-3 97... నవ్వుల నదిలో పువ్వుల సడవ 


కదం తొక్కుతూ - పదం సాడుతూ 

కండబలాలూ పెంచాలి 

ప్రతి పౌరుడూ మహావీరుడై 

పట్టనికోటగ మారాలీ. Tap) 


చల్లని భారత చరితములన్నీ సస్తస్వరముల సాడాలీ 


గానముచేసీ తానముమీటీ కళామూార్తులై మెలగాలీ కభా! 


మనదేశీయులన మహిమలునింపే 

మనసే చిందులు వేయాలి 

వెనుకటి వీరుల ప్రభావమందూ 

తనువులు నాట్యం చెయ్యాలీ కభా! 


ఆడీ, పొడీ, అలసీ సొలసీ హాయిగా నిద్దురపోవాలీ 
కలలోనైనా మన స్వాతంత్ర్యం 
కాచుకొనుటకె లేవారీ. loi 


షే స * 


ఆర్కుద సినీగీతాలు 3 | న రా లం 
ప మ నవ్వుల నదిలో పువ్వుల పడన 


కోయంబతూర్‌ ఖెదీ-1968 


వెంకట నత్యనారాయణ విక్టర్‌ నంగీతం : కె ది మవాదేవర్‌ 


పొడినవారుః పి. సుశీల 


హృదయం పులకించదా 

కన్నె యిదే - వన్నె యిదే 

కఠియమని చిలిపి వలపు 

ఉసికొరిపి అలరించదా. [హృ 


నెలతల చూడని మునివరులు 

వలచెడి జిరిబిరి సరువమిది 

యౌవనమాధురి భోగమిది 

సమ్మోహ రసకరిత సాత్రమిది [హృ 


అందము నిన్నే వలచినద్‌ 

ఆమని రాతిరి నిలిచినది 

ప్రాయం వెడితే మరిరాదూ 

పలుతీయని వలపుల తేలుమిడే కహృక 


చక్కని సమయం వచ్చినచో 

సంతోషం నిన్నే పరిచినచో 

నాలో నీవే వెలిసినచో 

నాట్యాలాడును వయసోహా! [హృ 


ఆరుద సినీగీతాలు-3 _. 99 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


పాడినవారు: పి. సుశీల, ఎస్‌. పి. బాలసుబ్రవ్మాణ్యం 


నీ మనసే కోరి రమ్మంది - నిను 
నామనసే సుధ యిమ్మంది 
నీమాయమే ఇక నిజమైతే - తరి 
వలపంతా నీ ధనమంది 


కులుకులివే వూరించి కొనమంది - నీ 
పలుకులలో రుచులే చిలకమంది 
తేవియలా వలపె చూడమంది - తమి 
తీర్చమనే కోర్కె మానమంది 


హద్దుమీర (పేమ ఆగమంది - యిలా 
ఇద్దరిని బింకం నిలపమంది 

వన్నెల వయసే మాటుపరచమంది - నన్ను 
వలపుల బాధనే ఓర్చమంది 


నా మమత ఇదే తెలసమంది - మన 
చరియచకు ఎదల కలసమంది 
రాగమందే కలసి మెలగమంది 

కౌగిలి విడక కరిగిపొమ్మంది. 


పాడినవారు: పి. సుణీల, ఎస్‌. షీ, బాలసుబ్రహ్మణ్యం 


వలపులు గొనుమా - వన్నేలు కనుమా . 
(ప్రేమ నీకు లేదా? ; 
ఆమని చిలుకవై - (పేమల మొలకవై 
చెంతకు చేరలేదా - చెరి రగడ చేయలేదా 


మమతల నీయమని - నను నిలిపి - లేత 
మనసును దోచెను తొఠిచూపే 


Idi 


నీ! 


isl 


చెరియగ నీ చేయి ననుడాసి - నా 

నౌ సిగ్గుల చిన్నెలు దూసినది 

నీ వయసే యిటు కుసుమించ - ఇది 

లాలన చేయగ శుభవేళ 1వ! 


పరువపు ముచ్చట పిలుచునట - నీ 

మెడలో మారిక వేయునట 

తీయని కోరిక రగిలెనట - అది 

హాయిగ మిలమిలలా డనటు కవ! 


కన్నియ నిన్నే కోరెనట - చేరి 

కవ్వించగ పరువం సండెనట 

ఇరువురి ఎదలు యిల మరిచెనట - నేడు 

అరుదైన సుఖమిది దొరికెనట. IS 


పొడినవారుః పిఠాపురం," ఎస్‌. పి. బాలసుబ్రహ్మణ్యం 


వినరా షక్షీ వినరా 
ఏనా మూర్చా - వుడకవు మీ పప్పూులు ఎత్తులు పారవురా 


ఆశలు మాత్రం బారెడు ఉంటే ఆయాసమొస్తుందా 

మీసం మూరెడు పెద్దది వుంటు రోషం వస్తుందా 

కాసుల కోసం గడ్డిని తింకే కడుపే నిండదురా 

కలబడి మాతో యుద్ధం చేసే ఖలేజా bia 

చిట్టాడోయ్‌ చెడతావురోయ్‌ - చిన్నాడోయ్‌ ఏయ్‌ ii 


దండనలె తప్పిన రౌడీ - ధరణిలో వున్నాడా 

తం రౌడీ వున్నా - ధర్మం విడువదురా 

ధర్మం తప్పి గొంతులు కోస్తే - తగలిపడి పోతావురా 

చివరికి తప్పదు చెరలో శిక్ష - చింపిరి బుల్లోడ పోరా [వి 


సూటిబుద్ది కలదా నీకు -- సౌఖ్యం వస్తుంది 

చెత్తబుద్ధి "కలదా చేతికి - బేడీ పడుతుంది. 

ధర్మపథాన్ని విడువని (ప్రజకు స్వర్గం వున్నదిరా 

దారుణకృత్యం సేవారికి - నరకం తప్పదురా. ii 


ఆరుద్ర సినీగీతాలు-3 101 నవ్వుల నదిలో పువ్వుల ఎడవ 


విందుసంనారం-1968 


నదశక్తీ పొడక్షర్‌) సంగీతం : మాస్టర్‌ వేణు 


పాడినవారు: పి. సుశీల, బృందం 


యవ్వనమే కద అందం - ఆ అందమె మధురానందం 
తూరీగలాగ తుళ్లాలి పరువం - పరువాల పరవళ్లే మధురాతిమధురం 
కనలేని దృశ్యాలే చూస్తాయి కళ్లు 

వినిపించని గీతాలే వింటాయి చెవులు 

గారిలోన తేరి గానమందు సోలే 

ఈ పడుచు వయసే - మధురాతిమధురం య! 


గిలిగింత హాస్యాల కేరింతలాడి 

పులకించి మైమరచి నాట్యాలు చేసి 

తనివితీరేదాకా - పరవశించేదాకా 

ఆడేటి ఆశే - మధురాతిమధురం. కీయ! 


పొడినవారుః ఘంటసాల, పి. సుశీల 
నా కన్నులు. నీకో కథ చెప్పారి - కన్నుతెరు - కన్నుతెరు 
నా కన్నె వలపులో అమృతముంది - చవిచూడు - చవిచూడు 
నా మనసుకు వేరే పనులున్నాయి - నన్ను విడు - నన్ను విడు 
(ప్రేమించేందుకు తీరికలేదూ -- చెయ్యి విడు - చెయ్యి విడు 
ఆశలు నాలో రేపేవు - అనురాగము నీలో దాచేవు 
ఇప్పడు ఎంత కాదన్నా తప్పించుకు పోలేవు 


ల నాననా ననా ననా నానన నవవ డా నాడా జాలా మమా యామ ాలా ల ాాాలారా 
ఆరుద్ర సినీగీతాలు-3 " . 102 నవ్వుల నదిలో పువ్వుల పడవ 
ననన ss E.R ERs. 


నాకెన్నో బాధ్యతలున్నాయి నా మదిలో సంకెళ్లున్నాయి 
నాతో రక వుండదు హాయి ఆశ వదులుకో అమాాయి 


మనిషం లు మనసుండాలి - మనసుంకే అది ఇవ్వాలి 
ఇచ్చిన మనసు నచ్చిన వయసు ముచ్చటతీరా నవ్వాలి 


నాలో వున్నది మనసూ ఆ సంగతి నీకు తెలుసూ 
చేయకు చెలిమిని అలుసు ఇప్పుడె వేయకు వలపుల గొలుసు 


నన్ను విడు నన్ను విడు 
ఏయ్‌ కన్ను తెరు - కన్ను తెరు. 


పొడినవారు: పిరాపురం 
జోరు జోరుగా సాగే కారువే నీవైన 
(పేయసీ నెంబరు స్లేటు నేను 


(ప్రేమలేఖలు వ్రాయ పెన్నువే నీవైన 
నెలతరో ఆ పెన్ను నిబ్బు నేను 


ఇంపైన సొంపైన హాండు బ్యాగువు నీవు 
వెలదిరో ఆ సంచి బెల్టు నేను 


కొమ్మరో ఎండలో కూలుడ్రింకువు నీవు 
ముచ్చటౌ త్రాగు పుడక నెను 


సన్నుతాంగిరో నీ జడ పిన్ను నేను 
చక్క చక్కని ఎర్ర లిపి సిక్కు నేను 


కాదు, నునులేత నైల్‌ పాలిష్‌ నేను 
బోటిరో నమ్ము ని కారి బూటు నేను. 


ఆరుద సినీగీతాలు-3 103. నవ్వుల నదిలో పువ్వుల పడవ 


cl 


పాడినవారు: పరాపురం 
మై డియర్‌ తులశమ్మ క్కా .. క్కా.- క్కా 
మె డియర్‌ తులశమ్మక్కా లక్కీ ఛాన్సు కొట్టుశా 


మజాగ రేపో మాపో జ్యోతికి తాళి కష్టేస్తా 

ఉన్నది అందం ఉన్నది ఆస్తి ఉబికే పొంగే సొంపులు జాస్తి 
ఆమెకు నేను హృదయం యిస్తి - 

ఆ జ్యోతి లేనిచో బ్రతుకే నాస్తి 

వైపుతో లైపులో డ్యాన్సులే ఆడుతా 

కప్పగా అహం కమ్మగా రొమాన్సులో మునుగుతా 

జమ జిమలాడే జారీ జారీ జలసాలో వుంటా! మై డియర్‌! 


[5 


పాడినవారు: పీ. సుణీల 


దేవుడున్నాడా? ఉంటు నిదుర పోయాడా? 
దారుణాలు చూడలేక రాయిలాగ మారాడా? 


మారలేదు చందమామ - మారలేదు సూర్యబింబం 


జగతిలోన మార్పులేదు - మనిషి ఏల మారిపోయె? | దే! 

లోకాన బాధలన్నీ - మా కొరకే ఏకమాయె 

కష్టాలు మమ్ము చూసి పండుగలే చేసుకున్నాయి | దే! 

నీతికేమి ఫలితంలేదు - స్వార్ధానికి విజయం నేడు 

కనరాదు ఆశాకిరణం -- వలదింక పాడులోకం. |దే!! 
శశ స 


ఆరుద్ర సినీగీతాలు-3 104 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


భలే మొనగాడు-1968 


నందినీ ఫిలిమ్‌) నంగీతం : ఎస్‌, వీ కోదండపాణి 


పాడినవారు: ఘంటసాల, పి. సుడీల 


వూరు నీ పయనం చక్కని మగరాయా 
భామ నోచినదో మక్కువలోని తీయదనం - 
మక్కువలోని తీయదనం 


బ్రా లాలాలా 


ఊరే నా పయనం - a జవరాలా 
నీ మనసే దోచినదీ మక్కువలొని తీయదనం - 
నౌ మక్కు_వలోని తీయదనం 


వెళ్లేవుగాని ఎవరికంటా పడనీయకయ్యా నీ అందం 
ఏ యింతులైనా నీ యింపుచూసి దోచుకొనేరు నీ హృదయం 


నిను చూసిన నా కనులు రతి అందమైనా కోరవు 

తెమ్మన్నవన్నీ తెస్తానుగాని కమ్మని వలపులు ఇవ్వాలి 

నే తిరిగివచ్చె తరుణమ్ముదాకా నాలోన నెలకొని నవ్వాలి 

కలలోన కనిపించి వలపుల దాహం తీర్చీదా ని 


అందాల పెళ్లి పందిళ్లు వేస్తా రయమున తిరిగిరావారి 
సందిట్లో నిన్ను బందించగానే కౌగిరి వీడక కరగారి 
ఆనందం - అనురాగం మన మదిలో పండాలి. 


ఆరు[ద సినీగీతాలు-3 105 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


[2] 


పాడినవారు: పి. సుశీల 


ఇంద ఇంద తీసుకో - ఇప్పుడే స్వంతం చేసుకో 

ఎంత మందో వచ్చారోయో అంత మందీ వెళ్లారోయో 

ఇంత చక్కని మగసిరి రొ ఎవరిలోనూ కనబడదోయి 

అబ్బో అబ్బో అబ్బోసి గండరగండ అబ్బోసి 01 


నాలో మురిపాలు పొంగి నీలో మోహాలు రేగె 


ఏదో ఆవేశమందు ఎదనే తేల్చరా 
ముచ్చట తీరని మనుగడలో - నచ్చిన వరుడే కరువాయె 
మోడువారిన ఆడగుండెలో మొదటి వలపే నింపవోయి 1ఇ01 


రారా అందాలరాజా -- రారా నొం పైనవాడా 

రగిలే పరువాలు చూడు - మనసే తెలుసుకో 

దాచితి నీకై నా వలపు - వేచితి వితై నీ కొరకు 

పలకనట్టు కులుకులు మీటి - (ప్రణయరాజ్య మేలవోయీ. | ఇ0| 


శశ * 


ఆరు or PD PPPs. 
ఆరుద్ర సినీగీతాల-క | Cryer poorer 


అదృష్టవంతులు-1968 


జగపతి విర్టర్స్‌ నంగీతం : కె వి మవాదేవన్‌ 


పొడినవారు: ఘంటసాల, సీ. సుకీల 


చింత చెట్టు చిగురు చూడు - చిన్నదాని పొగరు చూడు 
చింత చిగురు పుల్లగున్నదోయ్‌ - నా సామిరంగ 
చిన్నదేమో తియ్యగున్నదోయ్‌ - నా సామిరంగ 

చింత చెట్టు చిగురు చూడు - చిన్నదాని బెదురు చూడు 
చింత చెట్టు కాపు కొచ్చిందోయ్‌ - నొ సామిరంగ 
చిన్నదేమో దాపు కొచ్చిందోయ్‌ - నా సామిరంగ 
పాలవయసు పొందుకోరి పొంగుచున్నది - నా 

పెటకూడ వానిపెరె పలవరిస్తది 


వగలమారి వాలుచూపు ఎ(ర్రగున్నది 
అది వెంటపడితె ఏదేదో వెర్రిగున్నది. 


జబర్హస్తీ చేస్తూంది జబ్బమీద వాలుతుంది 
అబ్బో ఆ పడుచుదనం తబ్బిబ్బు చేస్తుంది 
వన్నెమీద చిన్నవాడి మోజీపడ్డది = అది 
వన్నెవిడిచి నన్నువిడిచి మళ్లనన్నది 


ఇంతలేసి కన్నులతో మంతరిస్తదీ 
ఎంతదోచినా కొంత మిగులుతుంటది. 


iol 


ool 


oll 


Wool 


ఆరుద్ర సినీగీతాలు-3 107 _ నవ్వుల నదిలో పువ్వుల పడవ 


ల 


పొడినవారు: ఘంటసాల, పి. సుశీల 


ముముముము ముద్దంటే చేదా - నీకే ఉద్దేశ్యం లేదా 
ఇప్పుడొద్దన్నావం టు కుర్రవాడా - రేసు 
ఇమ్మన్నా ఇన్తానా కుర్రవాడా కము! 


ముముము ముద్దంటే మోజె - ఇపుడా ఉద్దేశంలేదే 
నిను ముడ్దాడాలంకు కురదానా - అసలు 
మనసంటూ వుండలే - వెర్రిదానా ము 


పెదవులు రెండూ కలిసినచో - తేనెలు కురిసే ముద్దు 
మమతలు రెండూ సెనవేసినచో మమతకు లేదు హద్దు 
చూడు వుబలాటం - ఆడు చెలగాటం 

పెడమోమైనా విడువను నిన్ను - వద్దుర మొగమాటం 


ఆడదాని ముద్దులో వేడి వున్నదోయ్‌ 

ఆ వేడికీ వెన్నలాగ కరిగిపోతావోయ్‌ 

మోజుపడకుంటె మగవాడేకాదు 

గడసరి బిగువు సడలించనిదా - జవరాలే కాదు. !ము! 


వ 


పొడినవారు: ఘంటసాల, పి. సుణీల 


నా మనసే గోదారీ - నీ వయసే కావేర్‌ 
బోలు రాధా బోలు రెండూ కలిసేనా లేదా 
అరె బోలు రాధా బోల్‌ రెండూ కఠిపేనా లేదా 


నేనేం చేసేదయో శ దద్దమ్మవు దొరికావు 
అరె, ఏం చేసెదయా నీ - శుద్ద మొద్దువి దొరికావు 
నేనేం చేసేదయ్యా దడ్డమ్మవి దొరికావు 


కృష్ణుడు నేనే - రుక్మిణి నీవే - రాతిరి ఎత్తుకుపోతాను 
లారీ మెల్లగా తోలుకువస్తా చల్లగ లేచీ పోదామూ 


———: 


108 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


మీ యమ్మే యమగండం - మా తల్లే సుడిగుండం 
బోలు రాధ బోలు - జోడీ కుదిరేనా కేదా 


లా వొక్కింతయులేదు - ప్రాణముల్స్‌ రావుల్‌ తప్పెను 
మూర్చ వచ్చె మనసే రారెత్తి మా ప్రేమయే 
జావై పోయెను గుండెలే పగిలి చస్తామింక దిక్కెవ్వరో 


బోలు అమ్మ బోలు జోడీ కలిసిందా లేదా 
బోలు అతా బోలు రోగం కుదిరందా లేదా. క్రదో॥ 


4) 


పాడినవారు: పి. సురీల బృందం 


పడినముద్ర చెరిగిపోదురోయ్‌ - వన్నెగాడ 

పడుచుగుండె విడిచిపోదురోయ్‌ 

పెరటిచెట్టు పారిపోదురోయ్‌ - సోగ్గాడ 

పిల్లమనసు మారిపోదురోయ్‌ isi 


మచ్చి కైన పాలపిట్టనోయ్‌ - ఓ రాజా నా రాజా 

మచ్చి కైన పాలపిట్టనోయ్‌ - వలసంత 

ఇచ్చుకున్న కన్నె పిల్లనోయ్‌ 

ని జబ్బమీద పచ్చబొట్టునోయ్‌ జారార 

రొమ్ముమీద పుట్టుమచ్చనోయ్‌ - ఓహోహో కస! 


డేగలాగ ఎగిరిపోతినోయ్‌ - నిన్ను వేను 

తీగలాగ చుట్టుకొంటినోయ్‌ 

పాలలోన తేనెకలిసెనోయ్‌ ఇ రాజూ 'నా రాజా - నేడే మన 
పరువానికి పండుగైనదోయ్‌ - ఓహాహో. | isl 


AB 


«x ¥*k 


చిన్నారిపాపలు-1968 
శ మాతా విర్టర్స్‌ సంగీతం : సీ, లీల 


పొడినవారు: పి. సుశీల 


ఓయబ్బో ఏందీ సొగసు - ఒయ్యారం ఒరికే వయసు 
తూర్‌గ 'రెక్కలమళ్లే - తుళ్లింది మనసు కట! 


గున్నమావి సిగురుంది -- సన్నజాజి గుబురుంది 
కొం టుపిల్ల కులుకుల్లోన ఆం పొంగుతున్న పొగరుంది 


దోబూచులాడే అందం - దొరకనంది గడుసరి పరువం 
దొరబిడ్డ ముక్కుమీద చక్క నైన కోపం lel 


ఏ వూరో తెలియనివాడు - ఏటిగట్టు కాశాడు 
వీవేవో గీతల్లో నా వన్నెలన్ని గీశాడు" 


సెంసమీద కెంపులు మెరిసి 
సిన్నదాని సొంపుల్లోన - సింగారం పండింది il 


కొండమీద కోనేరు - ఎండలోన కెరటాలు 

నీటిలోన కదిలేలొమ్మ పాట పాడి పిర్చింది 

మసక మసక మబ్బుల్లోన - మల్లెపూల వాసనలోన 

ఏదేదో మైకం నన్ను ఎగరేసుకుపోయింది. చే 


తననన 
ఆరుద్ర సినీగీతాలు 3 ,. 110 నవ్వుల నదిలో చువ్వుల పడవ 
త | 


ల 


పాడినవారు: ఎస్‌. జానకి, రేణుక 


నీలో నాలో ఒకళు రక్తం 
నీదీ నాదీ ఒకు (ప్రాణం 


నువ్వు నేనూ అన్నా చెల్లీ 
ఒక్కదేవుడే మనకు తల్లీతండ్రీ 


రామచిలుకతో కలిసి ఆడుదామా 
కోయిలమ్మతో కఠిసి ఎగురుదామా 
పావురాలతో కరిసి ఎగురుదామా 
పకపకా నవ్వుతూ బబతుకుదామా |నీ!! 
పెద్దవాళ్ల కోపాలు మనకి వద్దులే 

చేచీలూ , కయ్యాలూ మనకి వద్దులే 
అల్లిబిల్లి అల్లరులు అసలే వద్దూ 

పిల్లవాళ్ల స్నహాలే ఎంతో ముద్దు. id 


అరుదై హాంతాళూకి. In} జక రల పుల వాక. 


అర్రరా త్రి 1968 
వూ 
పాదాబాద్‌ మూవీస్‌ సంగీతం : మ్యూస్త్రర్‌ వేణు 


పాడినవారు: పీ. సుశీల 


ఈ పిలుపు నీ కోసమే - నా మమత నీ కోసమే 

వేయి జన్మలనుండి - వేయి కన్నులు తెరచి 

వెతికేది బతికేది నీ కోసమే 

నెలరాజు తారక చేరునులే 

విరజాజి వాసన వీడదులే 

నీ వీడవలె మది ఆడునులే - ఈ 

తియ్యని కోరిక మారదులే Isl 


కనుపొపల వెలిగే దీపమునై 

కలలోపల వెలిసే రూపమునై 

తొరిదీవనగా చిరజీవనమై - 

తూరుపుగారిగ వీచితినీ lel 


పాదాలను మెరిసే పారాణి 

నెమ్మోమున నిలచే సిందూరం 

నీ కానుకలె నెలకొన్నవిలే = ఈక. 

వూపిరిలోనే నా కాపురము. iol 


WH aes 


దదుద్ర పికకితాలుం 12 నవ్వ నదిలో పువ్వు వకు 


పాడినవారు: ఎల్‌. ఆర్‌. ఈశ్వరి, అప్పారావు 


ఎగిరిపోయిన చిలుక 

ఎచట వాలునో ఎవరికెరుక 

పుట్టిన దెచ్చటో పెరిగిన డెచటో 

మెళ్లే లోగిరి వేరెచటో 

తెగిన జీవితపు గారిపటం 

తేరిపోవునది అటో ఇటో _ శఎగరి! 


ఎక్కడికమ్మా ఈ పయనం 

ఎందుకు నీకి సంతోషం 

కనె వయసులో ఒంటరియాత్ర 

కత్తిమీద 'పెనుసాము కద కఎగరి! 


విశాలమైనది ఈ జగతి - కానీ 

విడిగా మనునా ఆడది 

కమ్మెను చుట్టూ చికటి 

అమ్మా అమ్మా అమ్మా నీ గతి ఏమిటి. ఎగిరి! 


పొడినవారు: ఎల్‌. ఆర్‌. ఈశ్వరి 


ఓహో అందమంతా నా సామ్మే 
అయినా 'నేను మాత్రం నీ సామ్మే 
అలాలుం.. లలలాలుం - ఓహో 


అద్దంలో నీ రూపే 

నా నిద్దురలో నీ తలపే 

వలదని వీడినా వడలిలళోనే నా వలపే 

కలవరింతలు నీ కొరకే అద్దం! 


ఓహో - ఒళ్ళంతా మిసమిసలే 

నీ గుండెల్లో గుసగుసలే 

ఊరించే పెదవులతో ఆడవోయి ఊసులే 

పండించు - నా ఆశలే. అద్దం 


నవ్వుల నదిలో వువ్వుల పడవ 


దోపిడిదొంగలు-1968 


కృష్ణ సాయి ప్రొడక్షన్‌ సంగీతం : కె వి. మవాదేవన్‌ 


పొడినవారు: పి. సుణీల 


నా యవ్వనం ఈనాడే 

నవ్వుచు పొంగారి 

మేనిసాగసు పిల్లవలపు 

కోరిన సుఖాల - కరగారి కరగారి కరగారి lo} 
పొంకపు తళుకుల కులుకుతుంది 

ముచ్చట గొలిపే వయసుంది 

అదిరే పెదవుల నవ్వుంది 

హృదయం పాటలు పాడింది సా! 
తుంటరి గారి తా కనమ్మా 

కొంటు కోయిల కూసెనమ్మా 


వలపుల పూవులు విరబూచి 
ఎదలో ఊహలు రేగెనమ్మా. hy 


[2| 


పొడినవారు;ః పి. సుశీల, ఎస్‌, సి. బాలసుబ్రహ్మణ్యం 
తళకు బెళుకులు - మురిపెం - ఇది 
తళ తళలాడే పరువం - మన 
ఇరువురిలో అనురాగం - అది 
ఎన్నిటికీ సల్హాసం | ౫7 


ఆరుద్ర సినీగీతాలు-3 = 114 నవ్వుల నదిలో పువ్వుల పడన 


. 


వలపులు నీకే సాంతం కక 

పూచింది వేచిన కన్ను 

పూవల్లై మనసే ఆడె 

కాది వెన్నెల సగలే 

కనువిందు - నేనే. 

ay 

విరజాజి వన్నెలు వలచి 

విరితేనె పొందితి నేనే 

సౌఖ్యాల వాహినిలోన 

స్వర్గాన్ని చేర్చు నేడే, 1.1 

పొడినవారు: ఘంటపాల 

బొంది ఇచ్చినోళ్లు మనకు ఇరువురన్నా - ఆడ 

మోసుకొచ్చి పోయినోళ్లు నలుగురన్నా 

ఉన్ననాడు చుట్టూ గుమిగూడువాళ్లు - జీవి 

గూడు విడిచిపోవ ఏల తోడురారు? 

తీరనట్టి రోగాలకు తీర్పుయిచ్చి - వాడు 

“తీరైన వైద్యాన్ని తేటపరిచి - పరిచె - ముగిసె 

పరరోగాలకు వైద్యుడై తన రోగానికి మారకమై. 

పక్కపరచి గుర్రునిలిపె - జీవుడు 

రెక్కవిప్పి ఆట నిలిపె. కేబ్‌ "౦1 
ఆరుద్ర. సీనీడేతోలు-3 క్షే నవ్వుల నదిలో పడవ 


గల గలలు నదికే సాంతం 
గానాలు ఎందరికి సాంతం 
ధగ ధగలు జాబిరికి సొంతం 
నిగ నిగలు - నీకు సొంతం 


మనసుకు కూరిమి సొంతం 
మదికూడా నీకే సొంతం 
వయసుకు వలపే సాంతం 


కీలక 


జ్యోతిషం లెక్క లెన్నో తా చదివె - శుభ 

కార్యాలను చేయుటకు తిధులు వెదికె 

చేయిచూచు జోస్యునకు - 

దరిచూపు చావువచ్చి - 

తిధిని పెట్టు వెళైనయో్యోో - తేదీ 

పలకమీద మిగిలెనయ్యో. [బొం! 


పట్టుణాన పదవుల్లో వాడు మెలిగె - అహ 
పట్టరాని అధికారపు మత్తు కరిగి - కరిగి మురిగి 
ఎన్నో గట్టి గట్టి ష్టాన్లు చేసి కట్టడాలు కట్టుకొని 
చిటచివర పక్కపరిచె - మన్ను 
(Ae) 
కొట్టినోడె - పదవి గెలిచె. బాం! 


4 


పాడినవారు: పి. సుశీల, ఎస్‌. పి. బాలసుబ్రహ్మణ్యం 


ఎన్నెన్నో ఎన్నెన్నో అందాలు ఊరించును 
సుధలెన్నో చిలికించి ఇంపార కురికించును 


చేమంతి పూబోడి మొలకెత్తి వికసించుము 
చెలరేగి అలరారి నాతోడ పులకించుము 


మారని పచ్చని వలపు మనసుకు చల్లని తళుకు 
కోరిన నెచ్చెలి తలపు కొనుమదె సుఖముగా చెలుడా 


కమ్మని చెక్కిలి నునుపు కరగని పెదవుల ఎరుపు 
చక్కని మిలమిల మెరుపునా సరసనె వుంచుము చెలియ 


వలచిన (ప్రేయసి వధువు కనువిందుల మురిపెం మధువు 
వెరిగెదలే నిరంతరం - నీ మెడలో దండగ చెలుడా 


saw సొంపులు సొంతం 
వొడని కులుకులె వరము ల 
ఆ వరములు ఒసగుము చెలుడా. .4ీవిన్నెన్నో! 


ఆరు[ద్ర సినీగీతొలు-3 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


క్‌ 


పాడినవారు: పి. సుశీల, ఎస్‌. పి. బాలసుబ్రహ్మణ్యం 


ముచ్చటలాడీ ఆడీ మోముదాచ న్యాయమా 
పులకించువేళ పోకుమా - ఒ 
చిటికేసి కోపం తీర్చుమా 


కళ్ళార మేలమాడి కవిత లల్లవా 
కలలోన అల్లినట్టి కధలు పలకవా 
గులాబి మొగ్గలిపుడు చిదిమిపోయనా 
చలాకి వన్నెతోడ చెలిమి పెంచవా 


అందాలు కోరుకున్న మనసు చూడుమా 
మనసులోన పొంగుచున్న ఆశ చూడుమా 
పిల్లమదిని సిగ్గుసిరులు కొల్లగొట్టుమా 
పల్లవించి ఆటలాడి వలపు కూర్చుమా. 


ఎ. వి. ఎమ్‌. ప్రొడక్షన్స్‌ నంగీతం : ఆర్‌. గోవర్రనం 


పొడినవారు: పి. సుశీల 


పచ్చని చెట్టూ ఒకటీ 
చెచ్చని చిలకలు రెండూ 
పాటలు పాడీ జోకొట్టాలి జోజోజో కస! 


చల్లని పలుకుల తల్లీ - చక్కని నవ్వుల తండ్రీ 
కమ్మని నోముల పంటా - నేనె సుమా Isl 


ఇద్దరి బుగ్గలమీద - ముద్దుల సూలు కడితే 
ఇంపుగ నీదురపోవారి - జోజో isl 


చిట్టచిలక సలక చిలకతల్లి కులక 
చిలకరాజు చెటచాటున ౯వెతకాలీ 
చల్లగ మురిసేవేళా చాటుగ మసిలే వేళా 


ఎర్లరు కళకళలాడాలీ Isl 

పచ్చని చెట్లూ ఒకటీ - వెచ్చని చిలుకలు రెండూ 

పాటలు పాడి జోకొటారి జోజోజో. isl 
శస * 


ఆరుద్ర సినీగీతాలు-3 118 +: నవ్వుల నదిలో వువ్వుల పడన 


కల్పనొచ్యిత సంగీతం : జి కె వెంకలేన్‌్‌ 


పాడినవారు: పి. బి. (శ్రీనివాస్‌, ఎస్‌. జానకి 


నువ్వు లేనిదే పువ్వు పువ్వు కాదు 
నేను లేనిదే నువ్వు నువ్వు కాదు 


నువ్వు లేనిదే నవ్వు నవ్వు కొదు 
నువ్వు లేనిదే నిండు వలపు లేదు కనుక 


నువ్వుంకునే మల్లేలు పరిమళం 
లేకుంటే అవికావు కోమలం 


నువ్వుంటునే వెన్నెల చల్లదనం 
లేకుంటే అవికావు కోమలం. ను! 


వెలుగుంటినే నీడల జాడలు 
వెల్లువలోనే నీటికి వేగం 


మనసుంటునే మమతల విరులు 
మమతలవలనే జగతిని మధురం కనుకే 


ంకేనే ఈ భువి నందనం 
లేకుంట్‌ దారిలేని కాననం 


ంలేనే ఆశకు (పాణం 
లేకుంటే - ఏదీ లేదు. కినుక 


119 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


2 


పాడినవారు: ఎల్‌. ఆర్‌. ఈశ్వరి, ఎ. ఎం. రాజా 


ఘాటు ఘాటు (పేమ ఎడబాటులాయనే 
లేత లేత మనసు కత్తికోతలాయెనే 


కటకటా కన్నీరే కడవ నిండినే 
ఆ కడవకూడా మనసులాగ పగిలిపోయెనే రూ 


ఆకుచాటు పిందెలాగ అమ్మచాటు పిల్లా 
శీకటాయె పట్టుసగలు జీవితమొక డొల్ల 


కాకిచేతనెన ఒక కబురు పంపవా 
చా 
మేక సందేశమైన నాకు పంపవాొ, ఘా 


తండిమాట దాటలేని రాముడైనను 
ఆరితో అడవులకు పోయి పొందెను 


కడగళ్లకోసమే కటావా తాళి 
పడరాని బాధల బ్రతుకే ఎగతాళి fi 


స్వంత ఇల్లే అయినది బందిఖానా 
చింతలతో చేదాయె వలప్పుతేనే 


రేగుతున్న గుండెమంట ఆరిపోవదా 
ఏ దేవుడైన కనికరించి దారి చూపడా. కఫా! 


«x * 


120 నవ్వుల నదిలో పువ్వుల పతన 


నేనంతే ననే-19686 


నుదొతొ ఖీలిమ్‌ గే సంగీతం : ఎన్‌. దీ. కోదండపాణి 


పొడినవారు: పి. సుశీల, ఎస్‌. పి. బాలసుబ్రహ్మణ్యం 


ఒకే ఒక గులాబిపె వాలిన తుమ్మెద లెన్నెన్నో 
ఒకే ఒక కోరిక రేపిన వింతలు ఎన్నెన్నో 
కాక్‌ క కాక అ క్యాక్‌ 


%ిరికోరి ననుచేరి తెరచాటున 
చెరికాడు ఆడేను దోబూచులే 


కన్నులకు తెలియనిది కమ్మనిమనసుకు తెలియునులే 
a 
అల్లరిలో ఆటలలో చల్లనిమన సే దాగెనులే 


కోనేట కలహంస ఎటు ఈదినా 
తీరాన నాచెంత చేరాలిలే 


తళతళలు దక్కవులే దారినపోయే దానయ్యా 
వెలలేని మక్కువలు నోచినవానికి ధనమయ్యా, 


«x 1 


అకుద్ర సినీగీతాలు-3 121 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


మంచమి[తులు-1968 


మధు వళ్టర్స్‌ నంగీతం : ఎస్‌. వీ. కోదండపాణి 


పొడినవారు: పీ. సుశీల, ఎస్‌. పి. బాలసుబ్రహ్మణ్యం 
ఓరచూపులు చూడకముందే 
ఒళ్లు ఎందుకే ర్ఫుల్లుమనె 
చేతో ఇలాగ తాకకముందే 
చెక్కిలి ఎందుకే ఎర్రబడె 12! 
చేరదీసి - చేసే చేష్టలు - తెలిసిన చెక్కిలి చెమరించె 
ఎర్రని సెదిమలు ఎర్రని బుగ్గలు ఏకం అవునని పులకించె 


పండుగచేసే పరువాలెందుకు - సైటచాటున దాగినవి 
దాగుడుమూతలు ఆడుటవలనే మూగకోరికలు పెరిగినవి 


నీలో రేగిన చిలిపి వూహలు - నాలో ఎందుకు పొంగినవి 
చేనూ నువ్యూ ఒకటే కనుక మేనులు కలిసి కరిగినవి. క! 


నవనవలాడే నవ్వులు ఏమని చెవులో గుసగుసలాడినవి 
ముద్దులమూటలు కట్టమదిలో - కొద్దిగ చోటు అడిగినవి 


తామర కన్నులు కోమలి ఆశలు తనువునేల 'ెనవేసినవి 
తనివితీర చెలికాని మోవిసై తన్మయమధువుల[గోలమని. Hel 


నవ్వుల నదిలో. పువ్వుల పక్లన 


పొడినవారు;ః పీ. సుఠీల 


అరె నిషా నిషా మజా మజా నీకు కావాలా? 

దిల్‌ఖుషీ ఖుషీ పదే పదే తనివి తీరాలా 

వెచ్చని సరసాలు విడని మైకాలు 

ఇచ్చే జవరాలు నీకు కావాలా? కఅరె నిషాః 


వేసే చుక్కయితే ఎందాక వుంటుంది 
తెల తెలవారగానే దిగిపోతుంది 


og చుక్కయితే చల్లని తిమ్మరి 
నీతో కలకాలం నెలకొంటుంది. 


అది బొటాబొటి సంతోషం. ఇది సరాసరి స్వర్గం 
పానీయం కావాలా? పడుచుపిల్ల కావాలా? అరె నిషా! 


చక్కని మైకాలు చిందులు వేయించి 
చేయరాని పనులెన్నో చేయిస్తాయి 


కమ్మని మని షైతే కన్నులకు విందుగా 
కవితలు నీచేత పలికిస్తుంది 


అది ముఖాముఖి - సరసం - ఇది ఎకాఎకి మధురం 
మత్తుమందు కావాలా? మగువపొందు కావాలా? అర నిషా! 


LI 1 


123 , నవ్వుల నదిలో పువ్వుల పడవ 


పొడినవారు: ఎస్‌. జానకి ఎల్‌. ఆర్‌. ఈశ్వరి, గోపాలం 


ఓయ్‌ నిన్నే నిన్నే 

నిన్నే నేను మెచ్చుకున్నా - చక్కనివాడా 

ఓహోహో - నీకే నన్ను ఇచ్చుకుంటా చుక్కలరాజా 

నేనే తాంబూలం - వయసే కవటాకు 

సొగసే సున్నమురా - చెక్కిరి వక్కసుమా 

నేను నోటిలో పండిపోతాను 

పండి నీ గుండెలో నిండిపోతాను 

నీ పెదవిమీద ఎర్రగా నీ గొంతులోన వర్రగా 

నీ సందిట్లో వెచ్చగా పులకరిస్తాను కని న్నే! 


కళాదేవతకి కరూర తాంబూలం 
జనావళి రంజనే మనసుకు ఆలవాలం 


ఓయ్‌ నిన్నే నిన్నే మెచ్చుకున్నాను చక్కనివాడా 

నేనే సుమహారం - మనసే మందారం 

పొగసే చామంతి - వయసే సంపంగి 

వలపు నీకొరకె మొగ్గ తొడిగెనోయ్‌ 

కులుకు నినుచూసి సిగ్గుచెందెనోయ్‌ 

"నీ మెడ చుట్టూ ఒత్తుగా నీ వడిలోన మత్తుగా 

నీ గుండెల్లో కొతగా సోరిపోతానోయ్‌ 

ఓయ్‌... నిన్నే నిన్నే 

ఆరుద్ర పినీగీతాలాక 124 '' నవ్వుల నదిలో పువ్వుల పడవ 


కళాదేవతకి కమనీయ సుమహారం 
జనావళికి రంజనే మన గమ్యానికి తీరం 
ప్రజలే మనదెవం - కళయే సౌందర Ss 
ప్రగతీవికాసమే - జీవిత పరమార్హం. 


పాడినవారు: గోపాలం, ఎస్‌. జానకి, ఎల్‌. ఆర్‌. ఈశ్వరి 


రమ్మంలు రాడు పెద్ద సోగాడడో సోగ్గాడు 
రమ్మంకు రాడు పెద్ద సోగ్గాడడో సాగ్గాడు 
రంగళి నంటాడు సోగ్గాడు 

వట్ట కంగారుపడతాడు సోగ్గాడు 


ఈదులన్ని కాన్తాడు సోగ్గాడు 

ఈల వేసి నక్కుతాడు సోగ్గాడు 
ఊసులాడబోయి ఆ పిల్లగాడు - బలె 
ఉబలాటపడతాడు సోగ్గాడు 


సిటికేసి పిలునాడు పోరగాడు - కళ్లు 
సిట్టంచి సూస్తాడు పోరగాడు 
సెంగుతాకితే చాలు సక్కనోడు కక ఒళ్లు 
"సెమటబోసి ఒణుకుతాడు సోగాడు 


అహ - నడుము సిన్నది అ నాజు కనది 
నా రాణి అంటాడు సోగ్గాడు 
ఊరవతలపిల్ల ఊరించితే 

అయ్యో ఉలకడు పలకడు పోగ్గాడు 


సెంటు పూసుకొసాడు సిలకరాజు 
జంటకూడమంటాడు జమిందారు 
తాళికట్టమం ల అదరును రాజు 

తనదారి చూసుకుంటాడు నోగ్గాడు 


16! 


కీర! 


కరక 


125 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


బద 


co 


మ్య కథ-1968 


వి. ఎస్‌, ఆర్‌ విక్టర్‌ సంగీతం : ఎన్‌. వీ. కోదందపాణి 


పాడినవారు: ఘంటసాల, పీ. సుణీల 


ఇదియే అందాల మానవ సీమా 

ఇలయే (ప్రేమికుల మురిపాల సీమా 

ఇదియే లావణ్య జీవన మహిమా 

ఇచకే పండునులే ఎనలేని (ప్రమా Ea 


విరిసే సొగసులతో నిదురించే సెలయేరు 

సెలయేటి వెన్నెలపై పులకించే హృదయాలు 

శిలలైనా వలపులతో చిగిరించే కోనా 

కమనీయం రమణీయం కమ్మని దీవన Tra 


ఆశలు హంసలె విహరించే దీవి 
అలలాగ పడిళేచే అందాల తనివీ 


పైరగాలి కెరటాల పయనించే గీతం 
ఎదవుంటే భూలోకం ఎంతో మోహనం 
ఇచకే పండునులే ఎనలేని (ప్రేమా 
ఇదియే అందాల మానవ సీమా. 


| ఆరుద్ర సినీగీతాలు-3 126 “- నవ్వుల నదిలో పువ్వుల పడవ, 


రణభేరి-1968 


సీ ఎస్‌. ఆర్‌. విక్టర్‌) సంగీతం : ఎస్‌. వీ. కోదండపాణి 


పాడినవారు: ఎస్‌. జానకి 


ఇది కూడదురా మదమెందుకురా 
చెలరేగకురా చినవాడా 

జవరాలనురా సుకుమారినిరా 

అవమానము చేయకు మగరాయా etal 


లను పూజించేచోట దేవతలే నివసింతురట 

పడుచుపిల్ల వుసూరుమంకే బడబాగ్నులు రగులునురా 

నా అందాలలో కోటి సుధలున్ననూ 

ఈ రససుందరే నీ విషబిందువు 

ఇల కీచకులు రావణులు కడతేరురా eta 


కలికాలం అనగా పాపం కనులార కాంచుకునా 
అకటా అని జాలిచూషి ఒకరైనా ముందుకి రారా 


కామానికి కళ్లెంలేదా పాపాలకు పగ్గంలేదా 
పీడించే క్రూరుని వారించే వీరుడే 
కరుణించే వేలుప్పురీతి కాపాడరాడా. కీఇదికీ 


పొడినవారుః ఎస్‌. జానకి 


చాలదోయి చాలదోయి ఈ హాయి 
జ్యరించే జ్యాలనోయి మధుపాయీ 
ఇంక విషమైన రసమైన ఒకలునులే 
సరదాలు కొరడాల కొసలేనులే చా! 


పగబట్ట నా సొగసు పొమైనది - రాజా ఓ రాజా 
పచ్చని వలపులు వెచ్చని తలపులు పడగీ విష్నినవి 
ఆరని మోహము తీరని దాహము మోడే చేసినవి 
ఇది నేనా అది నీవా - ఇది కైపా మైమరపా చా! 


ఒకనాడు కోరిన చెరిమి - ఈనాడు ఉరుమై ఉరిమి 
అరుదైన నా వలపు పడు గ్లైనది - రాజా ఓ రాజా 


మదిలో సలసలమరిగే మమతలె ఒలికే పానీయం 
కన్నుల జలజల కురిసే చినుకుల బాటే ఆనందం. Iai 


ఆరుద్ర సీనీగీతాలు-3 128 || నవ్వుల నదిలో పువ్వుల పడవ 
న పుంత న టిన్‌ నక. 


భార (19656 


కౌముది ఫిలిమ్స్‌ సంగీతం : మూస్తర్‌ వేణు 


పొడినవారు:ః ఎస్‌. జానకి, బృందం 


ఇంటికంటు గుడిపదిలం 

ఇది విలాసాల నిలయం 

రేయిపగలు సంబరం 

హాయిహాయి ముమ్మరం 

వలపు కలిసినా బలే ముచ్చటా 

చిక్కులన్న వే - లేవు ఇచ్చటా చుక్క చుక్క 

చుక్కలాగా దిగివచ్చి చక్కదనం చవిచూసి 

అంతటితో ఆగమంకే వలదు కలవరం. Kail 


మనసు కరిగితే దాచిపెట్లకు 

ఆశ పెరిగితే - అణచివెయకు - దొంగ దొంగ 

దొంగ చూపులు చూడవద్దు 

దోచకోయి లేతసిగ్గు 

దోరవయసు రమ్మంటే వలదు కలవరం. క్‌! 
పడుచుగుండెకు పగ్గమెందుకు 

పరువమంతయు పిలిచె విందుకు - వేడివేడి 

వేడివేడి సరాగాలు వేడు కైన తాయిలాలు 

చూపులతో ఆరగించు - తీపి యవ్వనం. ial 


ఆరుద్ర సివీగీతాలు-3 129 నవ్వుల నధిక్‌ పువ్వుల: అడవ. 


గా సాం డా. 


చెల్లెలి కోసం-1968 


జయ, శ్రీలక్ష్మీ పీక్రర్‌ నంగీతం : టి చలవళిరావు 


పొడినవారు; ఎస్‌. జానకి టి. ఆర్‌. జయదేవ్‌ 


నవ్వాలి నువ్వు పకపక 

ఆడారి నువ్వు చకచక 

నాలో ఏదో నవనవ 

నీలో ఏదో కువకువ 

ఆ నవనవ కువకువ + ఆగని జవజవ iil 


పోలేవు నువ్వు పోనీను నేను 
మురిపాలు వదులుకోలేను 

సరసాల వేళ సంకెళ్ళు ఏల 
చెలదేగెను కోరిక చాల! 

అనుకోని సుఖము పిలిచింది నిన్ను 
అందాలు దోచుకోవోయి 


ఈనాటి హాయి వెలలేనిదోయి 
తెలవారదు వలపుల రేయి. 


ఆరుద్ర సినీగీతొలు-3 130 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


పాడినవారు: ఎస్‌. జానకి 


పిలిచా నిన్నే తలచానెన్నో 
ఇలారా ఇలారా యిదిగో మాట 
చక్కని చుక్కా టక్కరి చిలకా 
ఎక్కడికే యీ పరుగు? 


పడుచుదనాల పంజరమందే 

పచ్చగా వెచ్చగా వుండు జ 
కోరినవాడే చేదినవేళ 

కూరిమి మనసు తెలసాలంకే 


పావురమళ్లే ఎగరాలంళు 

బావురుపల్లులు బంధించాయి loi 
మాయలమారీ లోకంలోన 

నాలుగు వైపుల నక్కలున్నవి 

అడుగు అడుగునా గోతులున్నవీ 

దాటకలిగితే బాటలున్న వీ. Hoi 


x * 2 


ఆరుద్ర సినీగీతాలు-3 131 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


బంగారు ఎచిక-1968 


గణేశ్‌ విక్టర్స్‌ సంగీతం : కె ని మవాదేవన్‌ 


పాడినవారు: ఎస్‌. పి. బాలసుబ్రహ్మణ్యం 
ఓహోహో బంగారు పిచ్చికా 


పలుకలేని పంచదార చిలకా 
నువు పారిపోతున్నావు నిజము తెలియక lei 


ని కంటిలోన కలవు కోటివ జాలు 

నీ వంటి మెరుగుమించు మంచి చిముత్యాలు 

నీ కులుకుముందు రతనాలే గులకరాళ్లు 

నిన్ను తిలకిస్తే కావాలి - వేయికళ్ళు. [క 


నీ పెదవిముందు బలాదూరు పగడాలు 

నీ కురులముందు దిగదుడుపు నీలాలు 

నీ చెంపలకు తీసికట్టు కెంపులు 

వి ఒంపులే సొగసు తాలు వే 


దాచుకోలేనివి ఈ సిరులు - అవి 
న ఇంకెవరు 
సిరులు కోరువాడికి నీవు అందవు 
ఏ మరులుకోరితే - ఏమిటందువు 
నీవు ఏమిటందువు 
దసాసనిదద..... పదాసమగా....రిగాదిస. fel 


ఆరుద్ర సినీగీతాలు-3 132. నవ్వుల నదిలో పువ్వుల వదవ 


పొడినవారు: పి. సుశీల. 


పో - సో -- నిదురపో 
నిదురవచ్చినా రాకున్నా నిదురపో - నుఠి 
వెచ్చగా కలగంటూ నిదురపో క సోక 


పిల్లగాలి అల్లరి పెడితే 

మల్లెపూలు మతిపోగొడితే 

చిన్నచిన్న ఉబలాటాలూ 

చెలగాటాలాడినగారీ. ఓ... Ht 


మేలుకొన్న సరదాలకు జోలపాట పాడుకో 

తాళలేని తొందరకు లారిపాట పాడుకో 

తలపులలో నాటినది మొలకెత్తును రేపటికి 

తనివితీరు ఆశలే చాలును యూనాటికి, [సో 


పాడినవారు: పి. సుడీల. 


ఏం చేసుకునేదింత వెన్నెల 
ఎచట దాచుకోవాలి కంటి మిలమిల 
అంటున్నది రాధ కృష్ణా ఆలకించు ఆ బాధ 


కోరికలూ కూర్చోనీయవు పడుచుదనం పడుకోనీయదు 
పాడుసిగ్గు నిలబడనీయదు ఎదలో వేడి నన్ను బ్రతకనీయదు 
అంటున్నది రాధ కృష్ణా 

ఆరగించు వలపు సుధా ఈ 


పంచదార పందిరిలోన మంచువాన కురిసింది 
మంచువాన చినుకులలో మనసంతా తడిసింది 
గొడుగు పంచలేదురా చక్కనయ్య నీ 
కడగంటి చూపుల్లో తలదాచుకోనీరా 
అంటున్నది రాధ కృష్టా వింటున్నావా కధ 


అరుద సినీగీతాలు-3 133 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


మళ్లెపూల పానుపుపైన - పల్లేరులు మొలచెనురా 
పళ్లేరుల మోటుదనానికి ఒళ్లంతా నొచ్చెరా 

పడక కుదరలేదురా చక్కనయ్యా 

గుండెల్లో రవ్వంత కొంగుపరచనీ 

అంటున్నది రాధ కృష్ణా 

రమ్మంటున్నదిరా. 


4 


పాడినవారు: ఎస్‌. పీ. బాలసుబ్రహ్మణ్యం 


మనసే గని - తరగని 

తగ్గని గని - పనిలోపని తెలపని 

ఇది తప్పని = పని 

వలపనుమాటలోన ముందేవుంది - వల 

కలవారి కావ్యంలో శొలిపలుకే - కల 

వలలో పడితిని కలలే కంటిని 

కలలో నవాబైతిని (మన! 


నవ్వగా మోములోన దొరుకుతుంది - వగా 

తిన్నగ చూస్తేనే మెరుస్తుంది నగా 

వగలె దోచాను నగలే చూశాను 

జగమే జిగేల్‌ మన్నది అ [మన సే! 


చెక్కెరమోవిలోన వేశానొక ఎర 

చక్కని కౌగిరిలో - కలదు ఒక గిలి 

ఎరకే పడినాను - గిరిగిరి కోరాను 

కౌగిలి "ఘెరాన్‌ చేసెను. గమన సే! 


షల * 


ప 134 నవ్వుల నదిలో పువ్వుల పఠన 


నడిమం తపుసిరి-1968 


నవజ్యోతి వీక్రర్స్‌ సంగీతం : టి చలవతిరొవు 


పాడినవారు: పి. సుశీల, పి. బి. శ్రీనివాస్‌ 


నీ చల్లని మనసు కమ్మని వలపు 
ఎంతో ఎంతో హాయి సుమా 


ఆ హాయిని మించిన తీయనిదేదో 

నీలో నీలో వుంది సుమా 

న కన్నులుచూసి వెన్నెలచూస్తే 

వెన్నెల వేడి సుమా 

నీ నవ్వులుచూసి పువ్వులుచూ స్తే 

పువ్వులు వాడె సుమా కనీ చల్లనికీ 
నీ అందంచూసి చందునిచూ స్తే 

చంద్రుడు వెగటు సుమా 


నీ మక్కువచూసి చక్కెర తింకే 
చక్కెర చేదు సుమా కనీ చల్లని! 


నీ వంపులలోని సొంపులమించే 

సాగపేలేదు సుమా 

నీ మాటలకన్నా మైకముపెంచే 

మధువే లేదు సుమా. (నీ చల్లని! 


ఆరుద్ర సినీగీతాలు-3 135 నవ్వుల నదిలో పువ్వుల పడన 


గణేష[వసాద్‌ మువీస్‌ నంగీతం : ఎస్‌, వి, వెంకట్రామన్‌ 


పొడినవారుః ఘంటసాల 


సమానత్వమే ఎప్పుడు 

అట్టి సన్మార్గం సరగున చేర్చును 

రామరాజ్య వాంఛతమై 

రమ్యం ధర్మం స్పందితమై 

శాంతియు సౌఖ్యము క కోరినదై Iసమా॥ 


పోటీ వివాదం లేనట్టి ఒక 
పుణ్యననలోకం కుసుమించ 
బుద్దదేవుని బాటల జీవించ 
మన్‌ం కన్న స్వష్నములు నిర్మించ !సమౌా॥ 


వర్గ భేదములు చాలించి 

కలహాలు పగలూ విడనాడి 

ఓర్మిబాట పై పోదామోయ్‌ 

ఒకే జాతిగా వుందామోయ్‌. సమా! 


పొడినవారు: పీ, సుణీల 


మృదు వైనవాడు ఒక వన్నికాడు 

కనువిందుచేసి వలపించునే 

మది దోచువానికోసం (భమియింతునే 

అనురాగమే నవభానమై నా కంట తోచునే మృ! 


' TES NN 
ఆరుద్ర సినీగీతాలు-3 136 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


ఏనాడు లేనట్టి విధమాయె - నా 

ఎడమకన్నదురును ఎదమీరె - ముద్దు 

చెరియరో యిదియేమి బాధలో ముదమేమి 

ఏదేదొ ఎంచును ఎద ఎటో సాగును 

ఇది ఎంత చోద్యము. మృ! 


పొడినవారు: పి. బి. శ్రీనివాస్‌ 


కన్నీరే మున్నీరై - తనవారే పగవారై 

జారిలేని లోకములో నేలపాలే అయినావా 

అంతా విధిలీలా అమ్మా - అంతా విధిలీలా 

విధియే పగబూనె బాబూ - విధియే పగబూనె isi 


అనుమానాలే ఎదురాయె 
కనికర మొకళు కరువాయె 


కధలే వెతలై మనసే చెరువై 
బతుకే అయ్యో బరువాయె 1విదియే!! 


బలమూ తెలివి కలవాడూ 
తన భార్యను కానక విలపించు 


గహణములోన చిక్కిన సూర్యుడు 
కాంతులుబాసీ కనిపించు క విధియే! 


నేరము చేయకపోయిననూ 
నేలను రాలెను కోరికలు 


ధూళిని కరిసెను కలలన్ని 
చూలాలివి అయ్యయ్యో తోడేది ॥విధియే॥ 


సూర్యోదయమై తీరునులే 
శుభములు తస్పక కలుగునులే 


చత తం చాడ 
ఆరుద సినీగీతాలు-3 137 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


పొడినవారు; ఘంటసాల, పి. సుణీల 


అందముగా ముచ్చటగా హాయి చిలుకునే 

చిన్నమోము కనుగొనినా కవిత పలుకునే 

పాపపుట్ట విందుకూర్చు భాగ్యములేదు - తన 

బంధుకోటి తొట్టినూపు వరములు లేవు 

కూర్మితోడ కన్నతండ్రి సరసనులేడు 

ఓరిమితో వెయ్యేళ్లు వరిలు నీవు lwo 


ఊసులొడు నాదుచెవులు తేనెలూరును - నా 

ఆశతీర మేను పొంగి ఎటో పోవును - నే 

మనసు మరిచి మురిసి మురిసి కలలుగాంచును 

పుత్రపాశముచే నా హృదయం ఆడిషాడును 

రాచబిడ్డ దైన్యముగా నేలకరచెను 

చూచి మిగుల ఎడద పగిరి కుమిరి వగచును 

నవ్వుటయే దుఃఖమందు మనసుకు మందా 

తమితీర చిట్టిపాపే కనులకు విందు అం! 


దారులు వేరై తపియించినను 
ధర్మము చివరకు గెలుచునులే 
నారు పోసినవాడు నీరు పోయునులే 
నిజమేమిటో నిలకడ పై తేలునులే. 


[5] 


పొడినవారుః ఘంటసాల 


పరువం పలకరించ - నీకు బిడియమా లేక 

పడుచువాని నడతల పై దొంగకోసమా 

వలపు సిలుపారించి వాకిట నిలిచేవో వలపూ 

వింతగాడ్చు నిన్ను వేచు విలాసినీ ఆగేవో - సాగేవో పరువం! 
సరసకు పిలువరారాదో - దరికి రమ్మను సేరలకో 


టా 


చెలి బిగువు కవ్వించి మైమరపు వెతగూర్చి 


కమ్మే 
ఆరుద్ర సీనిగీతొాలు-3 138 నవ్వుల నదిలో పువ్వుల బడవ 


ఎద పరపు సఖి మరుని చిలుకో 

మేను వినువీధి విహరించు మెరుపో 

కాలిని గజ్జెలే ఘల్టు ఘల్హు అన 

కళ్ళు ఇదే మెరసి" చెళ్లు పెళ్లు అన 

మరుని వారువము నిన్నుపోల = అల 

రారునే అమృతము వూరునే 

చెలి వింత వలపులకు 

నిలయమైన క వర్తమో — లరిత చిహ్నమో, 


ర 


పాడినవారు: సి. సుశీల, ఘంటసాల 


వలపుల బాట కమ్మగపూచె 

విరితావి చెలువయై వీచె 

హృదయం అందాల విరపూచి 

అందు ఘుమఘుమలాడెడి తేనియ ర్వురి పొంగి 

చెలియ -- ఒరికెంచె వ! 


మనసు పొందుల వలపుందిలే మధువూరమే జిమ్మిందిలే 

మన వాక్యమే నెరవేర్చుమా 

కనుబంచుమా మురిపించుమా 

ప్రియా చూడుము 

నను కూడుము 

చరికూరిమి - సుఖమొందుదాం fil 


సొంపులతో మోహపుధార మదిని చెరువై పొంగిపారును 
Cans హృదయజలధి చేర అలలే ఎంతో సంతసించు 
నీదు కోర కోర చూపు కానుకేమి కోరును 

నెనే నోచు కన్నెనోము కలలు నేడు కోరును 
స్తృన్నము చాలు 

నా మనసే తరించు 

బఎెచటా? 


ఆరుద్ర సినీగీతాలు-3 139 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


పొడినవారు: అప్పారావు, రాణి 


తీరనిదొక సందేహం తీర్చు అమ్మణీ - అది 
తీరకున్న |బ్రతుకలేను పోవు నెమ్మదీ 


వేదనలో ఈదనేల విషయమేమిటండీ 
విశదంగా వివరిస్తా - తెలుసుకుని పొండి 


అనురాగమంకు ఏమిటి కొంచెం బోధపర్చునువ్వు 
కొంచెం బోధపర్చునువ్వు - అహ 


అది కన్నులార ఆడామగా నవ్వుకొనే నవ్వు 

ఎప్పుడు ఎప్పుడు జ ఎప్పుడు 

ఇప్పుడు ఇప్పాడు జ ఇప్పుడు 

కళ్యాణ మేమిటని వాడుక 

కలకంరానికి ముడివేసెడి.... 

వ 

ఓహో అటులనా - హా - ఇంకోటి IS 


వలపు ఏర్ప డేక కళ్యాణం జరుపుటా లేక 
కళ్యాణం అయిన పిదప వలపు తిలుపుటా 


ఇసుమంతయు తెలివిలేని (ప్రశ్నలు 

ఈ రెండు పనులీ జగాన జరుగుతున్నవే 
ఓహో అటులనా ...కొంచెం ముందు 
ఎవరేనా 'పెళ్తాడుట ఎందుకంట - దాని 
కారణాన్ని బోధించు చివరంటా 


సంసారం పొందుచు సంసారం చేయుచు 
సౌఖ్యంగా కులవృత్తిని చేయుటకే 
బలె బలె అడదామాట నాకు బోధపడదే lol 


మీ అక్కకింక సీమంతము జరుగునా - ఒక 

ముద్దుబిడ్డ ఆర్నెల్లకు పుట్టబోవును 

ఆశతీర మామా అనుచు పిలువబోవును 

అప్పుడన్ని విషయాలూ తెలిసిపోవును lol 


ఆరుద్ర సినీగీతాలు-3 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


అటులనా హం హం ఇంకోటి 

ఇక తీరనిదాక సందేహం - అది 

ఆడా మగా అని నే తెలుసుకుంది 

అమ్మనడిగి ఏదో ఒకటి! Ibi 


8 
పాడినవారు: పీ. సుశీల 


సలాం సలాం హే షాహింషా 

చిన్నది నటించు వన్నెలు ఫలించును 
సలామత్‌ రహో ఆలంఅపనా అలంఅపనా 
అశచేత ఆడు నాటకం అదే తమాషా 


హా పాదుషా అదే తమాష్ణా fol 


అందం ఒలికే వయాంయరి నినే కోరునే 
చిందువేసి చిన్నారి శీలిపోలు 

నిను పిలుచు సరాగాలు - వలపించు ముద్దరాలు 

ఎదకలుపుమూ సుఖియించుమా 

ఇక జిల్‌ జిల్‌ - దోదిల్‌ [అదే తమాషా! 


మధువు గోల మేనంతా మైకం చెందును 

మారని స్నేహాలే పూచి పండును 

ఎలపరువం సుఖంమీద - ఎదపొంగి తనివితీర 

జవరారిదే - మురిపించునే - 

ఇక జిల్‌ జిల్‌ - దోదిల్‌. సలాం! 


ఆరుద్ర సినీగీతాలు-3 141 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


వింతకాపురం-1968 


వద్మ శ విళ్టర్స్‌ నంగీతం : మాస్టర్‌ వేణు 


1 


పాడినవారు: ఘంటసాల, పి, సుణీల, బృందం 


చూడు తడాఖా కాదు మజాకా నా దారికి లేదు డోకా 


చూడు తడాఖా కాదు మజాకా 

మె మ్మె మేకా 

డొక్కుకారు దొరగారు లక్కుచూపుతున్నారూ 
నిక్కీ నీల్లీ పోటీకొస్తే చిక్కుల్లో పడతారూ 
బహుచిక్కుల్లో పడతారు 


కుర్రకారు దొరసాన్లు నేర్పారు ఫాషన్నూ 

మగాళ్ల దుస్తులు ధరించగానే దువ్వ లేరు మీసాలూ 
ఆడదంకే నాజాకూ - ఆ పే పువ్వుల రేకూ 
గయ్యాళిగా మారినప్పుడు - వెయ్యాలి ఒక (బేకు 
చేతకాని మగవాడు - నీతిబోధ చేస్తాడూ 
పాతకాలపు గొప్పకుపోతే భలేచిత్తు అవుతాడు 
ఆకతాయిపిల్లోడా రాలుగాయి బుల్లోడా 

ఆడవాళ్లతో 'డీడిక్కంళేు - తింటావోయి ఖాజా 


ఛఛ అప్‌ టు డేటు లేడీసు తగ్గుట ఎంతో నైసు 
హద్దుమీరి చెలగాటమాడితే ఆట అంతతో కోక్‌ 
బాకా బాకా బాకా.....మ్మె మ్మె మేకా. 


ఆరుద్ర సీవీగీతాలు-3 EMRE TE 
ఆరుద్ర సినీకీతాల-క 142 


అనాధు 3దు-1968 


టైగర్‌ (ప్రొడక్షన్‌ సంగీతం : టి చలవతిరావు 


1 


పొడినవారుః ఘంటసాల 


వెళ్ళగరిగితే వెళ్లు వెళ్లు వెళ్ళు 
నన్ను విడిచి కదలలేవులే . _ నీ కళ్లూ. కాళ్ళూ క వె! 


నమిలేసేలా చూడకు నీ చూపులే కందిపోతాయి 
నాలో తాపం లేషకు నీ సిగ్గులే వాడిపోతాయి 
నాతో నువ్వే పెనగకు - నీ సొగసు నలిగిపోతుంది. [వె 


వలపుల సంకెల లాగకు - అది లాగితే బిగిసిపోతుంది 
వెచ్చని కోరిక దాచకు - దాచినా అది బయటపడుతుంది 
ఇంకా బింకం పెంచకు నా ఒళ్ళు రుల్లుమంటుంది Hai 


తనువులు ఎంతో చేరువ - మన మనసులు దూరం చేయకు 
తలపులు ఎంతో తీయన - అవి చేదూ వగరూ చేయకు 
నువ్వూ నేనూ ఒక్కటే - ఆ సంగతి మాత్రం మరువకు. 1వె॥ 


ఆరుద్ర సినీగీతాలు-3 13 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


పాడినవారు: మాధవపెద్ది, ఎల్‌. ఆర్‌. ఈశ్వరి, బృందం 


సైరాజా నారాజా హుషార్‌ - హుషార్‌ 

నిద్రలే - లేవరా హోషియార్‌ 

శుభాకాంక్షలు తెరిచే మిత్రులు 

(ప్రమాదాలలో తోసే శత్రులు 

రెండు వైపులా నిండివుండెరా సై! 
తెల్లనివన్ని పాలు కాదురా 
నల్లనివన్నీ నీళు కాదురా 

oy) 

ఫైన మెరుగులే పసిడి కాదురా 
తేనె పూసిన కత్తులున్నవి 
చేను మేసిన కంచెలున్నవి 
వెన్ను పొడవగా వేచియుండెరా సె 
నీవు చేసిన పుణ్యమన్నదే 

నిన్ను కాచెడి నేస్తమగునురా 

బ్రతికి నూరేళ్లు సుఖమునందరా. "సె! 


కర వాయ 
ఆరుద్ర సీనీగీతాలు-3 144 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


మర్మయోగ-1968 


జూవీటర్‌ విక్టర్‌ నంగీతం : మంటసొల 


పొడినవారు;ః పీ. సుణిల 


తీయనైన హృదయం 

తేనెలూరు సమయం 

చూడగానె విడిచిపోయె 

లేనిపోని బిడియం 181 


కళలు మెచ్చే దొరలేకదా 

కరిమి మగసిరి నీదేనటా - హాయ్‌ 

పటిమజాపి నటనమాడే 

పడతి మనసూ నీదేనటా - హాయ్‌ ii 
రసికతెంతో విన్నానుళే 

మిసిమి సొగసు కన్నానులే - హాయ్‌ 

విందుచేసే అందమింక 

విడిచి మరరీ పోకతేనుకే - హాయ్‌ - isi 


పాడినవారు: జమునారాణి, ఎ. పి. కోమలి 


మధువుమన కేల సభియరో 
మరిచిపాముు కమృకమ్మని 
మ్‌ మ్‌ మ్‌ 
జవరాల రమ్ము రా - రమ్ము 
మ యః 
విందుకు పిలిచితీ వోరాజా | 
అందాల పొందు వేరెందులకో కీ ఎందులకై!! 


ఆరుద్ర సినీగీతాలు-3 145. నవ్వుల నదిలో పువ్వుల పడవ 


తీపి సొగసుల పింగారమే పసందు 


నేడు చేయాలి మోవి తేనియల విందు - హాయ్‌ 


మందారగంధమ్ముతో 

మెపూత పూయుటకో 
మరుమల్లె మనుతలమది 
ఉయ్యాల యూగుటకో 


మేలి సరసాల జలసాల తేలవోయీ 

ఊం ఊం అహహ - హాయి 

హాయి చేతికందె వృధా చేయకోయి 

ఇంతి సరసకు చేరగానే - ఇటుల పెడమోమగుటకా 
పండువెన్నెల పరువమంతా దండుగొనరించేందునే 


తాపమంది మేను తహతహలాడేను 


జాలమేల బా సైసలేను 
కలిసి జలకములాడి కఠికిని - వలచికురికేటందుకే 


చెలిమి చెక్కిలి చేతనిమురుచు - చిటికె వేపేటందుకే. 


వ 
పాడినవారు: పి. లీల 


నవ్వుల నదిలో పువ్వుల పడవా కదిలే 
ఇది మైమరపించే హాయి - ఇక రానేరాదీ రేయీ 


అనుకోని సుఖము పిఠిచేను 
అనురాగ మధువు ఒరికేను 
కొనగోటితో నిను తాకితే 
పులకించవలయు ని మేను 


నిదురించవోయి ఒడిలోన 

నిను వలచెనోయి నెరజాణా 
అరచేతిలో వైకుంరమూ 

దొరికేను నీకు నిముషాన ఆహహో, 


lఎందులకీ॥ 


lఎందులకీ॥ 


1ఎందులకీ! 


146 నవ్వుల నదిలో "పువ్వుల స 


Hall 


న! 


1న! 


డన 


పొడినవారు: పి. సుజీల 


చోద్యం చూశావా ఓ 
చుక్కల నెలరాజా [దో 


అనగనగా ఒక అమ్మాయి 
ఆమెకు వలపులు కలిగాయి 
అయినా తెలియడు అబ్బాయి చో! 


పగటి వేష మేయువాడు 

బలే మంచి చిన్నవాడు 

వగలమారి సరసకు చేర 

ఓరకంట చూడలేడు 

సొగసుగత్తెను దూరంచేసే 

చురకత్తినే చేపడతాడు చో! 


అందగాడు చక్కదనం రూపూ 

అయ్యోరామ దాచేస్తాడూ 

ఆడపిల్ల మెచ్చే సాగసూ 

అడవిపాలు గావిస్తాడు 

అపురూపంగా అతివ మనస్సు 

అల్లన మెల్లన లారిసాడు. [రే 


పాడినవారు: జమునారాణీ 


కడగంటి చూపుతో కవ్వించి కవ్వించి 

వింత చక్కిలిగింత పెట్టవలయు 
కొంగు లీలగ వీచి కొసరు వన్నెలతోడ 

వాడి కొమ్ములు పట్ట వంచవలయు 
ఒయ్యార మొలకించి ఒక్కంత మురిపించి 

ఒంపు సొంపుల తనియింపవలయు 


ఆరుద్ర సినీగీతాలు-3 147 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


తనువు మెల్లగ సోకి తహతహలాడించి 
జ. అందక హాస్యములాడవలయు 


ఆశ పెట్టుచు చెలగాట మాడియాడి 

చెలగ ఉక్కిరి బిక్కిరిసే సయవలయు 

చెవులు పట్టుకు ఆడించి చిత్తుచేసి 

చెలుని దాసోహమని లలా - తరుణీ! 
మనిపింఛవలయు తరుణీ! 


పాడినవారు: ఘంటసాల, జమునారాణీ 


రావాలి రావాలి రమ్మంటే రావాలి 
రకరకాల రసికతలెన్నో రాణిగారు తేవాలి 


ఆగాలి ఆగాలి ఆగమంది ఆగాలి 
ఆలుమగలు అయ్యేదాకా అయ్యగారు ఆగాలి రా! 


మదిలోన నేను మనువాడినాను - మరి జాలమేల 

ఆ మనసులోనే అరుదైన హాయి ఊహించుకోవోయి 

ఊహలోనికైనా నువ్వు ఓదార్భరావే 

మగవారలయ్యో ie తెలుసుకోరు - తమ మాట తమదే 

ఈ ఆడువారు ఎవరైన యింతే మురిపించి రారు 

ఒక్కపారి వచ్చిన వనీత మరల వీడిపోదు రా! 


సరదాల పైన చన్నీళ్ళుజల్లా మరియాదకాదే 

పగ్గాలులేని ప్రణఆయా =లలోన - సొగ్గపేమికేదోయ్‌ 

సోగకంటి సైగలు తెలిసే - శోధించరాదే 

ఆహహాం..... loi 


ఆరుద సినీగీతాలు-3 148 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


పాడినవారు: ఘంటసాల, పి. సుశీల 


పాలోయమ్మ పాలు -- పాలోయమ్మ పాలు 
కమ్మని a స - మీరు గుమ్మయిపోయే పాలు 
ఈ పాలు గొలుమాలు Pepe | 


గోకులములో గొల్లభామలు - పాలుపెరుగులు దాచా 
కం టుకృష్ణుడు స్నేహితులతో - పొంచి దానిని చూచే 


ఇంటివారల కన్నుకప్పి - ఏమూలో దాచినవన్నీ 
కేమంగా దాటించెనటా - దద్దోద్దో - కింతకతై క్షా! 


బాలకృష్ణుని తల్లితండ్రుల మామ బందీ చేసెనే 
పొలు'పెరుగులు ఆరగించిన - బలము కృష్ణుడు చూచె 


కటిక కంసుని దుంపతెంచి - కనుమూసి తెరచేలోగా 
తనవారిని విడిపించెనటా. కి పాక్టీ 


శి శి * 


ఆరుద్ర సినీగీతాలు-3 149 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


(శ్రీకాంత్‌ (ప్రొడక్షన్స్‌ సంగీతం ౩ టీ ది. రాజు 


[1 


పాడినవారు: ఎల్‌. ఆర్‌. ఈశ్వరి, పి. బి. శ్రీనివాస్‌ 


ఓ గాయపడిన (చేమికా 

తీయనైన కన్యకా 

చీమగాయము నయము చేసే 

పిలమనసే కానుకా 

పొంగి పొరలే జీవనదికి అడ్డమన్నది లేదులే 

'పెద్దలందరు అడ్డుపడినా 

(పేమికులదే విజయమోయ్‌ [బట గాయ 
గుమ గుమ లాడే గులాబీ 

గుండెలు కోసే కరార్‌ 


టక్కున చేతికి చిక_కపోతే 

ట్రయ్‌ ట్రయ్‌ టట్‌ ఎగైన్‌ 1ఓ గాయ! 
సిగ్గులు మొగ్గలు దోచేస్తా 

బుగ్గల ఎరుపులు లాలిన్లా 

హుషారు చేసీ ఊరిస్తా 

నిషాల మునిగీ మరణిసా 

ఓ ష్యూర్‌ Rie 

ముదిరిన రోగం కుదిరిస్తే 

మురిసము దీరా (ప్రేమిస్తా. ॥ఓ గాయక 


ఆరుద్ర సినీగీతాలు-3 150 , నవ్వుల నదిలో పువ్వుల పడవ 


కోడలుపిల-1968 
ధ్ర 
జయశంకర్‌ అండ్‌ కంపెనీ సంగీతం : జి కె వెంకళువ్‌ 


పొడినవారు: ఎస్‌. పి. బాలసుబ్రహ్మణ్యం 
నన్ను తాకె నెవ్వరో ఎవ్వరో 
యవ్వనాల పువ్వులో పువ్వులో 
తడిమెను ఒణీకింది వ. 
ఒక పెనువేడి రగిలింది మదిలో క్షనన్ను! 


నింగి నుండి దేవత దిగెనో 
పన్నీటి జల్లు చిలకరించెనో 
చెరి పక్కనవుంటు - నే 
పరవశమౌతా నన్ను 


ఈ చక్కనిచుక్క చెక్కిరినొక్కుట ఏమో కల ఏమో 

దేవలోక సుధలు తెచ్చానో — ఆ 

మధువు తాగితే - నా మనసు ఊగితే 

ఈ మధుర మధుర మధుర 

భావమేమో.... వలపే పో. కేనన్ను! 


ఆరుదద' సినీగీతాలు-3 “౫. క$1 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


2 


పొడినవారు: ఎల్‌. ఆర్‌. ఈశ్వరి, ఎస్‌. పి. బాలసుబ్రమణ్యం, సత్యారావు 


తండ్రినైనా ధర్మమ్ము కోసమై 
తగవులాడ వలయు - తప్పుకాదు 
గట్టి నీతికన్న చుట్టాలు లేరయా 
విశ్వదాభిరామ వినురవేమా 


తెతక్కలాడు = తర్వాత చూడు 
నీ ఆట కట్టిస్తాము ఒకనాడు - చూడు 
మా మాట చెల్లుతుంది ఆనాడు 
చీము శపధం ఇక పడతాము భరతం 


నీతుళెనోో చెప తాడు 

గోతులె ్న తీస్తాడు 

తాను తీస గోతిలోన 

తప్పకుండ పడతాడు 

తల్లకిందులవుతాడు 

చావుకేక వేస్తాడు 1 త్రెతక్క! 


చాటుమాటు వ్యవహారము 

ధర్మదాతల అవతారము 

నీ తప్పే నీ ముస ఈ రోజే కనువిస్వ 
నే బైటపెడతాను బండారం 

బేరుమంటుం దవతారం 


నీకు ఇదిగో (శ్రీకారం తైతక్కః 


మేడమీద దొరగారు 

మిడిసి కింద పడతారు 

అప డు చూడు అయ్యగారు 

ఆవగింజకు కొరగారు 

ముప ఎతిచ్చలు పడతారు 

ముసుగు నెత్తి వేస్తారు. [తై తక్క! 


కచ that ౩. నల వదిల... అవుత కరన 


ధర్మపత్ని-1969 


రెడ్డి అండ్‌ కంపెనీ నంగీతం : ఎస్‌. రాజేళ్చురరావు 


1 


పాడినవారు: ఎస్‌. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల 


నాడు నిన్ను చూశాను చిన్నవాడా 

ఆనాటినుండి నిదురలేదు వన్నెకాడా 

నా కళ్లముందు కొస్తావు - కవ్వించి పోతావు 

అల్లరేల చేస్తావు అందగాడా నాడు! 


నాడు నిన్ను చూశాను చిన్నదానా 

ఆనాటినుండి వలచాను పెల్లదానా 

నా కలలోనికి వస్తావు కౌగలించమంటావు 

కులకమంటు అలకేల కురదానా lసాడు॥ 


నీ మోము చూడకుంళే నేనింక నిలువలేనోయ్‌ 

నిను వీడజాలలేని నీడ నైతినోయ్‌ 

ఆ అందాల నీడయే అద్దాల మేడగా చేస్తాను 

అందులోనే - వింత వింత వింత కాపురం 

అహహా... ఓహో నాడు! 


నా ఓరచూనులలోనే వలపంతా దాచినాను 

మది నువు తోచగనే మరులు రేగేనోయి 

ఏయ్‌ - ని (పేమ తియ్యనా - నా ఆశ కమ్మనా 

ఇద్దరమూ ఏకమైతే - ఎంతో వెచ్చనా. ॥నాడు॥ 


ఆరుద్ర సినీగీతాలు-3 153 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


మహాబలుడు-1969 


భారతీ వీక్సర్‌) సంగీతం : ఎస్‌. వీ కోదండపాణి 


పాడినవారు: ఎస్‌. పీ. బాలసుబ్రహ్మణ్యం 


ఏమో ఒప లకుబ్బా - నిను 

= ఈవీ 

(బమి స్త అది తస్సా 

అలరించే జవరాలా - నీ 

అందం దాచెదవేలా రావేలా Ty 


ఓ విరిబోణి కులికే అలివేణి 

స వయ్యారాల తియ్యదనాలు చవిచూప వే 

రేపు మనసార మనువాడుతానే 

నేడు తమితీర పులకించనీవే il 


నీ పరువాలు అవి నా మురిపాలు 

నా బిగి కౌగిలిలో నీ సొగసంతా కరిగించవే 

కులుకు బింకాలు - పొంకాలు దోచి 

కోటి బాహువుల బంధించనీవే. Io 


ఆరుద్ర సినీకీతాలుకె 154 నవ్వుల నదిలో పువ్వుల పదవ 


పొడినవారు: పి, సుశీల, రాజబాబు 


మగాడంకు మజావున్నా 

అదోలాంటి భయం 

సరాగాలూ విలాసాలూ 

తెలియవో - ఈ నిజం 1మగా॥ 


నే బాలను ఏ మెరుగను 

నీ వంకు వుందిలే ప్రియం 

ఈ నిగనిగ మెనూ నీకై దార్చితిరా 

ఈ కులుకుల గోమూ కొత్తగ నేర్చితిరా 

నునుసిగ్గులా విరిమొగ్గను 

నిన్నుచూసీ అవుతా సరవశం [మగా 
నీ ముసి ముసినవ్వులు గుసగుసలాడినచో 

నా మిసమిసలన్నీ మేలములాడునురా 

కొనగోటితో నను తాకితే 

ఎదనిండా ఏదేదో సుఖం. మగా! 


పొడినవారు: పి. సుణీల, బృందం 


ఇక్కడే వున్నది - చక్కని చిన్నది రా రా రా 

ఏటికీ ఎదురీదకూ 

నదులన్నీ కలవారి కడరిలోనె 

ఎదవుంకు కరగాలి వలపులోనె Hai 


కమలాన్ని భమరము కఠియుటలేదా 
కలువ క్ర నెలరాజు వెలుగుటలేదా 


చిలుక గోరింకతో పలుకుటలేదా 
కఠికిని చెరికాడు కాదనరాదురా 
జవరారితోడ మేలమాడ జాలమేలరా lagi 


తపతప తతా నాకాలని 
ఆరుద్ర సినీగీతాలు-3 155 నవ్వుల నదిలో పువ్వుల పడవ | 


లతకూన తరువును పెనవేయదా 

లాఠించితే హోయలు చిగురించదా 

జగతిలో పణయమే సహాజమురా 

మగువకు మగవాడు మనసీయవళెరా 

మురిపొలతోడ బాలతోడ తేలవేలరా. lay 


[4 


పొడినవారు: ఎస్‌. పి. బాలసుబ్రహ్మణ్యం, ప్తి సుణీల 


విశాల గగనంలో చందమామ 
ప్రశాంత సమయంలో కలువకేమ 
ఒడిలోన వాలితే - ఒకసారి కరిగితే - నేరమా Tr 


వెన్నెలలో చిన్నెలలో తేనెలున్నవి 
నా కన్నులనే గిన్నెలతో తాగమన్న వి 


ఒలికే మధువూ - కొసరే వధువూ 
రెండూ నీవే... ఓ వి! 


చుక్కలలో జాదిరిలా వెలుగుతావులే 
నా చక్కదనం దొరలాగా ఏలుతావులే 


తీరని తనీవీ - మారే అలవీ 
ఏదో గారడీ .. ఓ. Id 


ఆరు(ద సినీ - 
(ద్ర సినీనీతాలు-3 156 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


(ప్రసాద్‌ వీక్టర్స్‌ సంగీతం : ఎం. ఎన్‌. దిళ్ళనాధన్‌ 


పాడినవారు: ఘంటసాల, పీ. సుశీల 


నన్ను ఎవరో తాకిరి - కన్ను ఎవరో కలిపిరి 
చూపులోనే ఆపలేని - మత్తుమందూ జల్లిరి 


నన్ను ఎవరో చూసిరి - కన్నె మనసే దోచిరి 
చూపులోనే ఆపలేనీ మత్తుమందూ జల్లిరి isl 


అ బుగ్గల లేత సిగ్గు - నా కోసం పూచినదేమో 
సిగ్గులన్నీ దోచుకుంది - తొరివలపే ఎంతో హాయి 


ఆ మగసిరి యల్లరియంతా - నాకోసం దాగినదేమో 
అందగాడు ఆశ పెట్ట అ సయ్యాటలు ఎంతో హాయి జీన! 


ఆ నలని జడలో మలెలు - నాకోసం నవ్వినవేమో 
యా భో 
మల్లెలాగ నేనుకూడా జడలోనే వుంకు హాయి 


ఆ చల్లని కన్నుల కాంతి నాకోసం వెఠిసినదేమో 
కాంతిలొగా నేను కూడా ఆ కన్నుల నిలచిన చాలు. కన! 


ఆరుద్ర సినీగీతాలు-3 157 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


పొడినవారు;ః పి. సుశీల, బృందం 


పదహారేళ్ళ వయసే వయసు - ఓ బుల్లెమ్మా 
పండీపండని సాగసే నైసు - యే చిజ్టమ్మా 
ఈ సరువంలో లేప్రాయంలో 

చికూ చింతా లేనే లేవమ్మా 

హాయ్‌ హాయ్‌ - హాయ్‌ - 


బిట్టు కాటుక జడలో పూలు 
ముచ్చట గొలపాలఠి 

కట్టన గజ్జలు గాజులు చేతులు 
గల గలలాడాలి 


అందం చందం చిందులు వేస్తే 


ఆశల పొంగారి 
ఆశలు సొంగులు అల్లరి చేస్తే 
హాయిగ వుండాలి 


వన్నెలు వెలిగే వలపుల సొంపులు 

వలపులు దాచారి 

కన్నులలోనే కమ్మని బంగరు కలలే నింపాలి 

చక్కర కందచిను మిక్కిలి చక్కని తలపులు రావాలి 
ఉక్కిరి బిక్కిరి యవ్వనమంతా ఊయల లూగాలి 


loi 


ll 


సక 


రుద సినీతాలు-3 , 158 నవ్వుల నదిలో వువ్వుల పడవ 


ముహూర్రబలం-1969 


ఎం. వి, ఆర్‌ విక్టర్‌ సంగీతం : కై చి మహాదేవన్‌ 


పాడినవారు: పి. సుణీల 


నీకు ఎంత మనసుందో నాకు తెలుసునోయ్‌ 
నాకు ఎంత గుబులుందో నీకు తెలియదోయ్‌ 
రా - రా రాజా - రాతిగుండెలవాడా 1వ] 


మెత్తగా తాకితే ఉంగరాల వేళ్లు 

మత్తుగ వుండదా మాయదారి ఒళ్లు 

నీ కోడె వయసులోనె వుంది కత్తికోత వేడి 

కత్తిగోళ వాడి రా - రా రాజ నీకు నాకు జోడి గనీ! 


ఓరగా చూడగా నోరు వూరుతుందోయ్‌ 

ఇద్దరు కూడితే యింపు పెరుగుతుందోయ్‌ 

ఇది ఆకుచాటు పిందెకాదు పచ్చికాయ గాదోయ్‌ 

చాకులాంటివాడా - రా నేనే రాజనిమ్మలసండు కనీ! 


వెన్నెలా వున్నది వన్నెలాడి చూపే వెచ్చగా యివ్వరా వచ్చినట్టి కైపే 
ఈ ' గువ్వపిట్ట కులుకుజాసి గుటక వేయువాడ - గుండె దోచుకోరా 
సై సై - ఇక స్వర్శమేలరా. కనీ! 


ఆరు(ద సీనీగీతాలు-3 159 నవ్వుల నదిలో పువ్వుల సడవ 


పాడినవారు: పి. సుణిల, బృందం 


అమ్మలగన్న అమ్మలారా అక్షింతలు వేయండి వేయండి 

హాస్యాలా ఆడబడుచులు అమ్మా కొంచెం ఆగండి ఆగండి 

ఆగం ఆగం హాస్యాలాడక మానం - హాన్యాలాడక మానం 
తలబిరుసు పెళ్లి కుమార్తె మెడలే వంచదట 

అవ్వవ్వ]! హవ్వవ్వ! సగూ బిడియం అసలే కేవుసుమా 

తాళిని కట్టుంచి ముక్కుతాడు వెయ్యాలి 

మొగుడే రావాలి - పొగరే తగ్గాలి. అమ్మ! 
అసలైన మరదళ్తంటు అల్లరి బాజాలు 

మురిచొల పరాచికాలు ముళ్ల రోజాలు 

సందడి చేయారి సరదా పండాలి 

పందిట్లో అమ్మాయి భరతం బట్టూరి 

అవును అవును - భరతం పట్టాలి అమ్మ! 
గయ్యాళి నోటికి తాళం టక్కున వేయాలి 

తీరైన బుగ్గలు చిదిమి దీపం పెట్టాలి 

సిగ్గులు చిందాలి చిలిపిగ నవ్యాలి 

అందాన్ని దిష్టితీసి హారతి యివ్వాలి 

అవును అవును - హారతి ఇవ్యాఠి. అమ్మ! 


శే య 2 


శె | ననన TTR Renee TTT TR RT RMR RRR Rea 
ore ee 10 నవ్వుల నదిలో పువు(ల పడవ 


అన్నదమ్ములు-1969 


డి బి ఎన్‌, డగా విలి్య్‌ న సంగీతం కె చి చమవాదేవన్‌ 


పాడినవారు: ఎస్‌. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుఠీల, బృందం 
౧ వం, క ఇ గ అర 
నవ్వే ఓ చిలకమ్మా ని నవ్వులు ఏలమ్మా 


లా 
ఆ నటనలు చూడమ్మా లేజవరాలి నుడికించకమ్మా 
ఎగిరే ఓ గోరింకా ఇటు చూడకు మావంక 
నీ ఎత్తులు చాలింక మీ మగవారి మాటలే చౌక 
పెళ్లంకు పిల్లకు ఉబలాటం 
అపుడు మొగమాటం ఇపుడు ఆరాటం 


(పేమను కోరే ఈ మగవారు - పెళ్ళనగానే కంగారు 
మూడు ముళ్లు వేయాలంకే - మూతి ముడుచుకుంటారు 1న! 


అబ్బాయిగారి బండారం 
ముందు వెటకారము - పిదప మమకారము 
కోపములేనీ ఆడవారు - కోరచూపుళె చూస్తారు 
కొమ్ములెన్నో తిరిగినవాళ్లో 
మ్‌ న్న. 
కొంగుచివర కడతారు. నక 


ఆరుద్ర సినీగీతొలు-3 161. నవ్వుల నదిలో పువ్వుల పడప 


పాడినవారు: ఎల్‌. ఆర్‌. ఈశ్వరి 


చూస్తే ఏముందోయ్‌ రాజా - జలసా 
'స్తేనేవుంది - ఉంది మజా మజా మజా 
పక్కనుందీ - పొంకమైన 'పెంకిపిల్లా 
పక్కనుండీ - వాలుతుంది చూ సే॥ 


అజీనీ 


నీ పొందుకోరి భుజంమీద వాలుతుంది 
చేతినిండ తీయనైన నిషా నిషా - వుంది - నువ్వు 
చెలిమిచేస్తే తనివితీర నవృఇతుంది 


నవ్వుతుందీ జః నవ్వుతుందీ. చూసే! 
చేసుకున్నావూ ఆనీ ఒళ్లంత వేయికళ్లు 

చేసుకున్నావూ - 

తాగుతున్నావూ యు 


నా వయ్యారం కళ్లతోటి తాగుతున్నావు 

మనసంతా అలా అలా నావెపే అలా అలా 

లాగుతున్నది - ని న 

మగసిరికన్నా వేరు - కోరనంది 

కోరనంది - కోరనంది. !చూ సే! 


/ a por 1 
ఆరుద్ర సినీగీతాలు-3 162 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


క. యం భా! రాలడం లాలా యాం వనన గవాంాభకావాంకానారా 


సిపాయి చిన్నయ్య-1969 


సురేష్‌ మూరీస్‌ సంగీతం : ఎం. ఎక్‌. విశ్శనాధన్‌ 


పొడినవారుః ఘంటసాల 


నా జన్మభూమి ఎంత అందమైన దేశము 
నా యిల్లు అందులోన కమ్మని ప్రదేశము 
నాసామిరంగ హాయ్‌ -- హాయ్‌ - నాసామిరంగా [నా!! 


నడిచేదారిలో నవ్వేపువ్వులు - శాంతి 

నాదాలతో ఎగిరే పిట్టలు 

వచ్చనీ పంటలూ వెచ్చని జంటలూ 

చల్లని జీవితం - ఇదే నవభారతం నా! 
బతకాలందరూ దేశం కోసమే - దేశ 

మంకును మట్టికాదోయ్‌ లా మనుష్యులే 

స్వార్రమూ వంచనా లేనిదే పుణ్యము 

త్యాగమూ రాగమూ మిళితమే ధన్యమూ. కీనాకీ 


పాడినవారు: ఘంటసాల, ఎల్‌. ఆర్‌. ఈశ్వరి 
అమ్మాయి ముద్దు తప్పా జారౌర నీకు సిగ్గా 
ఊరించే ముద్దులోనే - ఉంటుంది పూలతేనె 


అమ్మాయి ముద్దురైటు - కావాలి చాటుమాశే 
ముద్రేమె ముచ్చటైనా చూస్తారు ఎవ్వరైనా lel 


ఎవ్వరూ లేరులే - పిఠిచినా రారులే 
-పెనిగినా అలిగినా లాభమూ లేదులే 


తన నానా 
ఆరుద సినీగీతాలు-3 163 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


దేవికా నిర్మలా బావనూ చూడరే 
అంజలీ పద్మినీ అల్లరే అపరే. lel 


తేరింది నా మది అలా అలా 
ఇలొగ అయితే ఎలా ఎలా 


వచ్చిందా మైకం బలే బలే 

వలపుల నిషా ఇదే ఇదే 

(ప్రేయసీ ప్రియులను మెచ్చునే లోకమూ 

ఇద్దరూ ఇంపుగా కరుగుకు తన్మయం. lel 


పొడినవారు; ఎల్‌. ఆర్‌. ఈశ్వరి 


ఒరె మావా - ఒరె మావా ఓఓయ్‌ 

ఒరె మామా ఏస్కోర చుక్క 

తెచ్చిపోషే మును సక్కని చుక్క 

ఏసుకో ఏసుకో సుక్క ఏసుకోరా | ఒరె! 


అరె బావా ఒర మావా 

అరె బావా నంజుకోర ముక్క 

అది నవిలేవు దాసిన సెక్క 

నంజుకో - నంజుకో - నంజుకోర ముక్క lz dl 


ఈ రేత్తిరి సేయరా జలసా 

హాయ్‌ ఎక్కాలి తగని నిషా 

ఏసే సుక్క కొరికే ముక్క 

రెండూ కలిత్తే - వారెవ్వా 

మేగాలలో ఊగారిరా 

తాగరా మల్లీ మల్లీ 

ఈ కైపులో మైమరుపులో 

యాదుంచుకోరా - పెళ్లి - అరె 

మావా పోకిరి సూపులు నీవి - హై 

పొగరూ వగరూ నాది le Bl 


ఆరుద్ర సినిగీతాలు-3 నవ్వుల నదిలో పువ్వుల పడవ | 


వేడీ చలవా తీపీ కారం 

ఇద్దరిలోనా ఉన్నాయి 

నీ కంటికి సోకైనద్‌ 

నేనే నేనే కదా 

రంగేళినీ సింగారినీ - 

రంభా మేనక నవుతా lai 


అహం పిల్లే కదరా కులాసా 

అది కల్టుని మించిన నిషా 

బలా కల్లూ "పెదిమలకొ స్తే 

అళ్టీ బిల్లీ తమాషా 

మందెందుకు మగరాయడా 

అందం అగ్గబరాటా 

అందాలనూ తా గియ్యరా 

అప్పుడు సూడు మజాకా, le ౮|| 


4 


పొడినవారుః పి. సుశీల 


నా రాజు నవ్వులు కనిపించి 

ఈ రేయీ నన్ను పిరిచేయి 

దూరాన నొక నిలిచాయి 

నే రాకపోతే చినబోతాయో నా! 


చీకటిలోసల వెలుగులు 
మోడ్డ చెట్టు చిగురులు 
ఎండిన నదిలో అలలు 
నా పండిన బంగరు కలలు కనా! 


ఎదలో దాచగ లేనిది 

ఎవరికి తెలుపగ రానిది 

లోకులు వింటే కలకలా 

నా కాలికి వేయని సంకెల. $ీ నా! 


శస ¥* 


| ఆరుద్ర సినీగీతాలు-3 165 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


కర్పూర హారతి-19609 


(శీ/కొంత్‌ (ప్రొడక్షన్స్‌ సంగీతం ౩ టీ వి, రాజు 


పాడినవారు: పి. సుడీల 


చక్కనిపాపొ చల్లనిపాపా 

పాలూ బువా -- పాలూ బువా? కావాలా 

వెండిగిన్నెలో నీకు వేడిబువ్వతేనా 

వెన్నమీగడ పంచదార గిన్నెలో కఠిపేనా 

ముద్దుల మూటకు వెచ్చని గోరుముద్దలు పెట్టనా 

చిట్టే పొట్టు బంగారు కొండ నువ్వేనా చ! 


పుట్టినిల్దదాటి నేను మెట్టులేదే ఇల్లు 

చిట్టితండ్రికి నా చేతులతో తొట్టిని కళ్టేనా 

నవ్వులవాన పువ్వులసోన నువ్వే నా బాబూ 

నువ్వూ నేనూ నువ్వూ నేనూ ఆడారి. 1చ! 
చిన్న బాబూ నీకు నేను అన్ని ఇవంగలను 

కన్నతల్లి (పేమమాత్రం ఎక్కడ తె్చెది 

కమ్మని మదిలో తీయని మమత కలిగే నీవల్ల 

అమ్మలాంటి పిన్ని నీకు కావాలా. కీచక 


ఆరుద్ర సినీగీతాలు-3 166 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


బుద్దిమంతుడు-1969 


చ్మితకల్పన సంగీతం ౫ కె వి మవాదేవల్‌ 


పొడినవారు: ఘంటసాల 


హహ్యారే హవ్వా స్తాలెసో సోసో - దాని 
యవ్వారం అంతా ప్తాలేసో 


పచ్చిమిరఫకాయలాంటీ పడుచుపిల్లరోయ్‌ 
దాని పరువానికి గరవానికి పగ్గమేయరో 
వగలమారి చెప్పరాని పొగరుబోతురోయ్‌ 
వన్నెలాడి వుడుక్కుంబు వదలమోకురోయ్‌ 


ఇంటికెడితె నిన్ను చూసి నవ్వుతుందిరోయ్‌ - దాని 
వెంటబడితె కంటబడితె కసురుతుందిరోయ్‌ 

టక్కరి 'లక్కుల బల్ల పడవ ఎక్కెరోయ్‌ 
బక్కంతా ఎగిరిపోయి ఎక్కి ఎక్కి ఏడ్చెరోయ్‌ 
చూడబోతె అవ్యాయి చువ్వలాంటిదోయ్‌ 

కూడబోతె కులుకులొడి గువ్వలాంటిదోయ్‌ 


జాంపండులాంటి గుంట జట్టుకట్టరోయ్‌ 
జారిపోతే దారికాసి పట్టుసట్టురో . 


ఆరుద్ర సినీగీతాలు-3 167 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


పొడినవారుః ఘంటసాల, పి. సుశీల 


గట్టుమీద గువ్వపిట్టు కూసింది 

కటమీద కౌజు పలికింది 

22 

గుడిలోన జేగంట (మోగింది 

నా గుండెలోన తొరి వలపు పండింది ix 


నలానలని మబ్బు నడిచింది 
న ర్చ 
తెల్లాతెల్లని అంచు తోచింది 
చనువు జలరేకలై వెలిగింది 
చల్లాచల్లాని జల్లు కురిసింది Ix 


కొమ్మమీద వాలి గోరువంక 
కమ్మకమ్మని వూసులాడింది 
గోరింక తానింక గూడు కటకపోతె 
(“5 
కొమ్మా ఎంతో చిన్నబోతుంది గ 


సన్నగాజుల రవళి పిలిచింది 
సన్నజాజుల దండ వేచింది 
న సైన జవరాలే వలచింది 
మనుగడే ఒక మలుపు తిరిగింది. ||| 


క్త 
ఆరుద్ర సినీగీతాలు-3 168 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


పొడినవారు: ఘంటసాల 
టాటా వీడుకోలు 
గుడోలై ఇంక సెలవు 
తొలినాటి స్నేహితులారా 


ప్రియురాలి వలపులకన్నా - నును 
వెచ్చనిదేదీ లేదనీ 
నిన్న నాకు తెలిసింది - ఒక 
చిన్నది నాకు తెలిపింది 
శామ్‌ 
ఆ (పేమనగరుకే పోతాను 
ఈ కామనగరుకు రాను - ఇక రాను కటా! 


ఇచ్చుటలో వున్న హాయి - వే 

రెచ్చటనూ లేనే లేదని 

లేటుగ తెలుసుకున్నాను - నా 

లోటు దిద్దుకున్నాను - ఆ 

'స్నేహనగరుకే పోతాను 

ఈ మోహనగరుకు రాను - ఇక రానేరాను కటా! 


మధుపాత్ర కెదలో ఇక ఏమాత్రం చోటులేదని 

మన సైన పిల్ల చెప్పింది - నొ 

మనసంతా తానె నిండింది 

నే రాగ నగరుకే పోతాను 

అనురాగనగరుకే పోతాను పోతాను. కటా! 


ఆరుద్ర సినీగీతాలు-3 169 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


Wr శో ఆ 


ఆశక్షద సిస్‌షీ పీకలు 33 1#00 


జరిగిన కథ-1969 


నాగావళీ ఫీలిమ్స్‌ సంగీతం : ఘంటసాల 


పాడినవారు: ఘంటసాల, పి. సుశీల 


లౌమి లౌమి నెరజాణా ఎస్‌ డార్లింగ్‌ 
నౌ కిస్‌మి కిస్‌మి చినదానా - విత్‌ ప్రెజర్‌ 


లౌలౌమి మొనగాడా - ఓ లౌలీ 

నౌ కిస్‌మి కిస్‌మి ఓ చిన్నోడా - ఎస్‌ బ్యూటీ 
సుఖములు సొగసులు నీవేరా నా రాజా 
కమాన్‌ నా ఆశ రమ్మంది 

గెటప్‌ నీ వలప్పు లెమ్మందీ 


మగసిరితో మక్కువతో | 

మనసారా లాఠించూ 

ఒహో రంగేళి నీవైతే 

ఒక కిల్లాడి మల! 

నీ పొగరూ నా నెనరూ 

నేడే వూయల లూగించు. లే! 


శన 2 


ఆరుద్ర సినీగీతాలు-3 172 . నవ్వుల నదిలో పువ్వుల పడవ 


మనుషులు మారారి-1969 


జెమిని సంగీతం : కె ది. మహాదేవన్‌ 


పొడినవారు; పీ. సుశీల, పీ. లీల 


భూమాత ఈనాడు పులకించెను 

కోమలస్వప్నాలు కుసుమించెను 

కామదేవుని సేన కదలాడెను 

కర్పూర వాసనలు వెదజల్లెను భూ]! 


ఉల్లాసవీణల మీద - సరస 
సలాపగీతులు మోగే 
రా 
మధుమాసమే అతని దరహాసమె 
నవ్యమాధుర్య మోహాలు చెలరేగెను li 


యువరాణి హృదయము విరిసె - కొత్త 

ఉత్సాహమేదో వెలసె 

ఎల జంటలే - విమలకలహంసలై - దివ్య 

రసరాజ్య శిఖరాల - విహరించెను. raw 


ఆరుద్ర సినీగీతాలు-3 173 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


ఆరుద్ర సినీగీతాలు-3 .. 174 


)-రిదొంగ చక్కనిచుక్క-1969 


రవిచ్శిత ఫీలిమ్‌ ) 


పాడినవారు: ఎల్‌. ఆర్‌. ఈశ్వరి 


వయసుకు[రది - వంపులున్నది 
నైసు నైసుగా అయిసు చేస్తది 


మైకంలో ముంచెత్తే అందాలు 
సైకంతో కొనలేని పరువాలు 


చూపుల్లో - నిషా వున్నది 
రూపంలో - మజా వున్నది 
సుఖాలన్నీ - ఒకేసారి లభించేనోయ్‌ 


అందరికీ కావారి ఆనందం 
కొందరికే దొరుకుతుంది మకరందం 
గుమ్మయినా గులాబి యొగ్గ 
ఊరించే మిఠారి బుగ్గ 


అదీ నీదే - ఇదీ నీదే - కుషీ నీదేనోయ్‌. 


సంగీతం 


' సత్వం 


[వ 


వ! 


li 


నవ్వుల నదిలో పువ్వుల పడవ 


పొడినవారు: పిరాపురం 


నేనే మాలిష్‌ వాలా నా పేరే సిన్నయ లాలా 

రాకెండ్‌ రోల్‌ వరసలో వాయిస్తా తలపై తబలా 

దొరలేసే స్టెప్పులకైతే పాలిష్‌ జరూర్‌ 

టోపీల బుర్రలకైతే మాలిష్‌ తయ్యార్‌ 

అరె బేటా - దొరకొడకా 

సెవిలో రాళ్లూ తలలో కుళూ 

సేతో తీసి పారేస్తా - మాలిష్‌ తలకాయ మాలిష్‌ ॥నేనే॥ 


లూజైతే తలలో సీలు బిగిస్తా బిడ్డా 

బళుతే తలబిరుసంతా తగ్గిస్తారా 

నా మాలిష్‌తో మం|త్రవుతావు 

ఛాన్సుపోతే రాదు నేనే! 
మా రాజులు ఓడే తైలం మందిస్తాను 

జవ్వాది అత్తరు వాసన చూపిస్తాను 

అరెబేటా -- దొరకొడకా 

కంట్లో పెద్దడేరా మేసి - స్తంటు సినిమా సూపిస్తా 

మాలీష్‌ - తలకాయ మాలిష్‌, కనే నే॥ 


| 


ఆరుద్ర సినీగీతాలు-3 175 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


బందిపోటు భీమన్న-1969 


భాస్కర్‌ విక్టర్‌ సంగీతం : టి వి రాజు 


పాడినవారు: ఎస్‌. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల 


తడి తడి చిర తళుక్కుమంది 

చలి చరి వేళ చమక్కుమంది 

నీళ్లలోంచి బల్లి వచ్చిందోయ్‌ 

అది నీళ్లు పిండి మొఖాన కొట్టిందోయ్‌ చది! 


జాంసండులాంటిపిల్ల జలకాలాడి తే 
పొదలచాటున బోకరికళ్లు పొంచిచూశాయి 


పొంచిచూడ లేతఒళ్లు పొంగిపోతుంది ఆ 
పొంగు పొగరూ చూసి మనసు పొందుకోరింది తడి 


నిమ్మపండు వంటి మేను నిగనిగలాడింది 

కమ్మ కమ్మని కన్నెపిల్ల కన్నుకలిపింది 

దొండపండు లాంటి పెదవి తొందర పెట్టుంది ఆ 

తొందర చూసి అల్లరి పిల్ల దోబూచులాడింది తడి! 


తనివి తీర్చమంటూ వయసు తహతహలాడింది 
చనువు తీసుకుంటే సొగసు చకచకలాడింది 


గడుసుదనం చూసే గుండె గతుక్కుమంటుంది - ఈ 


అణాల 


పడుచుపిల్ల నీతో కలిసి అతుక్కుపోతుంది. 1తడి!! 


ఆరుద్ర సినీగీతాలు-3 176 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


మూగనోము-1969 


ఎ వి ఎమ్‌, (పొడక్షన్‌) నంగీతం : ఆర్‌, గేోవర్రనం 


పొడినవారు: ఘంటసాల 


ఊరు మారినా ఉనికి మారునా 
మనిషి దాగినా మమత దాగునా 
మరరిరాని పయనంలో మజిలీలేదు 
ఆడదాని కన్నీటికి అంతేలేదు ఊం! 


అనురాగతాబం అసమానత్యాగం 

(స్త్రీజాతికొరకె సృజియించెదైవం 

చిరునవ్వుల సెరవారికొసగి 

చీకటులలోనే జీవించు యువతి 

తలపులే వాడవు - వాడేది తనువే క ఊ+!! 


మగవానికేమో ఒకనాటి సుఖము 

కులకాంతకదియే కలకాల ధనము 

తనవాడు వీడ అపవాదుతోడ 

పదినెలల మోత చురకత్తి కోత 

సతులకే ఎందుకు ఈ ఘోరణిక్ష 

సహనమే (స్త్రీలకు | శ్రీరామరక్ష 1ఊం!! 


ఆరుద సినీగీతాలు 3 177 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


పొడినవారు: పి. సుణీల, బృందం 


తల్లివి నీవే తండ్రివి నీవే 
చల్లగ కరుణించే దైవము నీవే 


వేడుకొన్న దయతలిచే వెంకటరమణా 
తోడునీడవై మాపై చూపుము కరుణా 


వెంకటరమణా వెంకటరమణా 


నీకన్నా మాకెవరూ లేనేలేరు 
నీ దీవనలే మాకు చాలు వెంకటరమణా 
ఎంకటరమణా వెంకటరమణ 


గారిలోన దీపంలా ఉన్నామయ్యా - నీ 
జాబిరివల్లనె వెలుగు నిలిచనయ్యా 

నీ పూజకొరకు పూచిన పువ్వులమయ్యా 
నీ పాదాలే మాకు శరణు వెంకటరమణా 
వెంకటరమణా  వెంకటరమణా. 


శ య ₹ 


les 


fy 


Ee] 


lll 


ఆరుద్ర షినీగీతాలు-3 178 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


చిరంజ్‌వి-1969 


అరుణాచలం స్టూడియోస్‌ సంగీతం : ట్‌ చలవతిరావు 


పాడినవారు: ఎస్‌. జానకీ జయదేవ్‌ 


నడుము వుందో లేదో తెలవదు 

నాభిచూస్తే మనసు నిలువదు . 

వన్నెలాడిది ఎంతరంగు ఎంతరంగు ఏమిహంగు 
ఓరబ్బొబ్బో - 


తెరివి వుందో లేదో తెలవదు 

తిక్కమా(త్రం లక్క తేలదు 

కు[రవాడిది ఎంత టెక్కు ఎంత టెక్కు ఏమినిక్కు 
ఓరబ్బొబ్బో 

పలెటూరిదాన - పలకవె నాతోన 

(పీమచూడు - జోడుకూడు - (పేమలోన హాయిచూడు 
ఓరబ్బొబ్బో 

పట్నవాసం బాబు - అట్టహాసం బాబు 

సైపటారం లోలొటారం - నమ్మలేను - నమస్కారం 
ఓరబ్బొబ్బో 

తాళలేనే మోహం - తాపమాయెనె దేహం 

చేయవేల నీవు స్నేహం మీరుతోందే (పేమదేహం 
ఓరబ్బొబ్బో 

చిన్నదాన్ని చూడు - చింతబరిక చూడు 
వీపుకొంచేం సాఫుచేస్తే వీడిపోదా ప్రమదెయ్యం 
ఓరబ్బొబ్బో. 


న ప 
ఆరు]ద సినీగీతొలు-3 ., 179 నవ్వుల నదిలో పువ్వుల పడన 


భలేమాష్టారు-1969 


వి జ డీ. (ప్రొడక్ష సంగీతం : టో వి రాజు 


పాడినవారు: పీ. సుశీల, ఘంటసాల 


నీవునేనె నేను నీవే నీవే 
ఎదలే 'కీనములాయె 


పువ్వులలోని పొంగేమైకం నీవే 

నవ్వులలోని నిగనిగలన్న నెనే 

పూలతావి మోవికావి - నీవు నేనే 

నీవునేనై నేను నీవే నీవే నీ! 


చల్లగాలి వెచ్చని ఆశను నేనే, 

కన్నుల వెలుగు కౌగిలి చిగురు నీవే 

వాడిపోనీ రాగబంధం నీవు నేనే 

నీవునేనై నేను నీవే నీవే. hii 


LEE. 


ఆరుద్ర సినీగీతాలు-3 - .. 180 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


ఇ్షంటిగెరవం-1970 


ముదు వీక్టర్‌) సంగీతం : సీ కో దండసాణ 


పాడినవారు: ఎస్‌. పి. బాలసుబ్రహ్మణ్యం, పీ. సుశీల 
చింతపువ్వు ఎరుపు - చిలకముక్కు ఎరుపు 
చేయి చేయి కలుపు - లేత వలపు తెలుపు. 


మల్లి మొగ్గ తెలుపు - మంచి మనసు తెలుపు 
తయ నోము కలుపు - నిండు వలపు నిలుపు 


అబ్బ వూరించు పెదవుల ఎరుపు 
అవి నాలోన ఆశలు రేపు 


ఆగాలి పెళ్ళయేవరకు - ఆపైన తమదే గెలుపు 
వలచేవేళ 'తొలగేవేల 
ఈ ఎడమోము పెడమోము - రుచిచూడు పులుపు toll 


అబ్బ నీ చేయి చిదిమిన చోట 
అబ్బ నా బుగ్గ కందేను చూడు 


నీ నవ్వు వెలిగిన చోట 

నా మేను పొంగెను చూడు 

నీలో నాలో ఒకటీ ఆశ 

అవి పండేను - మురిపాలు నిండేను - రేపు. చిం! 


శయ * 


ఆరుద్ర సినీగీతాలు3 181 నవ్వుల నదిలో వువ్వుల పడవ 


దేశవముంశే మనుషులోయ్‌-1970 


ఫీలిం (కాష్‌ ) నంగీతం : ఎన్‌. రొజోశ్ల'రరావు 


పొడినవారు; ఎల్‌. ఆర్‌ ఈశ్వరి, ఘంటసాల 


ఇదిగో ఇదిగో - రానీ - రానీ మైకము 
మనకేం పోతే పోనీ లోకము 

అంద మైన ఆడపల్ల సక్కనుండి 

ఒక్కసారి పొందుచేసి చూడమంది 
ఇంతకన్న వింత వింత భోగమే లేదులే 


పొంగుతున్న మోహము ఆపరాని (ప్రవావాము 
చేయివోయి స్నేహము - తీర్చుకో నీ దాహము 
పిల్లమనసు మల్లెసాగసు కొల్లగొట్టి సుఖించవోయ్‌ El 


ఇదా ఇదో నవీన భారతదేశము 

విలాస జగతి సరసనే అభాగ్యజనులరోదన 

నిషాల నాట్యమిచ్చట విషాదగీత మచ్చట 
మదించె ఇచట యౌవ్వనం కృశించెనచట జీవనం 
అమానుషం భయంకరం - కరోర నగ్నసత్యము 


పరవశించే కెపులో బాధలేవీ చూడకు 

ఆటపొటల వేడిలో - ఆదమరిచి తేలిపో 

నేడు పోతే రేపురెండు హద్దుమీరి హసించవోయి lial 
శ్రమించరానికృత కము అసభ్యసిరుల నృత్యము 

తపించు దీనజనులకు సహాయహస్తమొసగుము 

నశింపచేసి భేదము తపించు నవ్యలోకము 

లభించసౌమ్యసంఘము - జృలింపజేయు - విష్ణవం. 


ఆరుద్ర సినీనీతొాలు-3 . 182 నవ్వుల నదిలో పువ్వుల పడన 


పాడినవారు: పి. సుశీల 


ఊరిసా ఊపుస్తా ఓరయ్యో ఆటలాడిస్తా - ఆశరేపి 

ఊసులాడి అబ్బో అనిపిసా - చాటుకొస్తావా 

నామాట యింటావా - చాటుమాటు "సంగతంటకే చల్లబడతావా 
రమ్మంకు వచ్చానా పొమ్మంటే పోతానా 

రాలుగాయి సరసముంది రంజు చూస్తావా 

ఓరయో రంజు చూస్తావా 1ఓరయ్య॥ 


దిమ్మతిరగాల నువ్వు గుమ్మయిపోవాల 

కమ్మనైన కబుర్లుచెబితే కళ్లుతిరగాల 

మత్తులా గమ్మత్తు చేస్తే మతులు పోవాల 

ఓరయో వ మతులు పోవాల. 1ఊరిసా॥ 


శ యస * 


ఆరుద్రసినీగీతాల3 , , 183 - నవ్వుల నదిలో పువ్వుల పడన 


ఆడజన్మ-1970 


విజయలకీ మూవీస్‌ సంగీతం : మాస్టర్‌ వేణు 


పాడినవారు: పీ. సుశీల 


నీమీద కన్నేసి నిలచితినోయ్‌ హాయ్‌ - తలచితినోయ్‌ 

నీ మగసిరి చూసి వలచితినోయ్‌ - పిఠిచితినోయ్‌ 

ఒడిలోనవారి సరసాలతేరి 

నా కోరిక తీర్చలేవా రావా రావా కీ నీమీద! 


సే మజాలలోన - పొంగే నిషాలయీదులాడి మరి 

జరిగే తమాష చూడు 

ఒంపులు చూడు సొంపులు చూడు 

ఒక్కమారు ముద్దాడు లాలించు 

తనవులు మరిచే సరదాలలో మునిగిపో- తేరిపో 

తేరిపో - తేరిపో ॥నీమీదక॥ 


నిను చేరెను చక్కని జవరాలు 

మనసారగ కోరెను మురిపాలు 

తమితీరగ చేయును సరసాలు 

ఇవే - రేగెను వలపుల కెరటాలు 

లోకము మరిచే జలసాలలో మునిగిపో - తేలిపో 

తేలిపో - తేలిపో. క నీమీద! 


* #2 


ఆరుద్ర సినీగీతొలు-3 , 184 : నవ్వుల నదిలో పువ్వుల పడవ 


అగి పరీక- 
న్న క్ర 1970 
పద్మాలయా మూవీస్‌ సంగీతం : ఆదినారాయణరావు 


పాడినవారు: ఘంటసాల, పి. సుశీల 


నాలోన నిన్ను చూసుకో 
నీలోన నన్ను నిలుపుకో 
నిండారు (పేమసీమలో నీవూ నేనూ ఒకళులే నా! 


ఈ వలపే శాశ్వతమోయీ 
ఎన్నెన్నో యుగాలుగా నిన్నకదా తలచాను 
నిన్నే సదావరించాను 


నమ్మినా మానినా నామది నీదేలే 
జగాలు ఎన్ని మారినా 
జతగా మనమే నిలుతములే నా! 


కోరికలే పూచినపూలు 

అవే మన తలంబ్రాలు అవే అవే వసంతాలు - అవే వరాలోయ్‌ 
వీడని కలయిక వాడని మాలిక 

సరాగ స్వష్న జగతిలో 

కరిపీ మెరిసీ కరిగదనూ. 


LG 
ఆరుద్ర సినీగీతాలు-3 185 నవ్వుల నదిలో పువ్వుల పడవ 
ర bm క జట 


సుగుణసుందరికథ-1970 


వీ ఎస్‌, ఆర్‌, విక్టర్‌) నంగీతం : ఎస్‌. దీ, కోదండపాణి 


పాడినవారు: ఎల్‌. ఆర్‌. ఈశ్వరి 


మూగతలపు రేగుతూంది 
మోహాల ముద్దులగుమ్మ ముచ్చటపడితె 
ముసిముసి నవ్వుల మోజులుతీర్చాలి 


ఓ జవరాలు కోరిన మగవాడే 

పదివేల సాగసులు కలవాడు 

మగసిరిజాసి మనసే దోచి 

ఈ కాంతసరసను చేరె ఏకాంతసరసము కోరె 

నీకింత బింకము తగునా చలమేటికి lel 


ఓ మనసావలచిన (బయురాలు 

తనుచేయు నెన్నో త్యాగాలు ఏదో తలచె ఎదలో వలచె 
మధురాతి మధురం వెళ 

సుధలూరు అధరం కొనరా 

కధమారిపోవును కదరా కొనుకౌగిరి. 


x యీ * 


ఆరు[ద్ర సినీగీతాలు-3 186 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


బాలరాజాకథ-1970 


లక్ష్మీ ఎంటర్‌ (వయిజెస్‌ సంగీతం : కె ౨ మవాదేవల్‌ 


పాడినవారు: పి. సుశీల 


మహాబలిపురం - మహాబలిపురం - మహాబలిపురం 
భారతీయ కళాజగతికిది గొప్ప గోపురం. 
కట్టించాడు ఈ వూరూ పల్లవరాజు 

ఆ కథ చెప్పగా వచ్చాడు బాలరాజు 


కంచి రాజధానిగా పాలించాడు యిది 
మంచి రేవు పట్నంగా కట్టించాడు 
తెలుగు సీమ శిల్పుల్నీ రప్పించాడు 
పద్ద శిలలన్ని శిల్పాలుగా మార్పించాడు 


పొండవుల రధాలని సేరుపడ్డవి 

ఏకాండ శిలలనుండి మలచబడ్డవి 

వీటిమీద బొమ్మలన్నీ వాటమైనవి 

తాము సాటిలేని వాటిమంటూ చాటుతున్నవి 


మహిషాసుర మర్దనం - గోవర్ణన మెత్తడం 
మహావిష్టు అవతారంగా అవతారం దాల్చడం 
పురాణాల ఘట్టాలు పొందుపరచిరి 
ముచ్చటగా కన్నులకు విందునిచ్చిరి 
పాశుపతం కోరెను పార్షుని మనసు 

పరమ శివుని కోసము చాను తపసు 
సృష్టంతా కదరివచ్చి చూడసాగెను 
(ప్రతిసృష్టి ఈ శిల్పమనీ అన 


ఆరు[ద సినీగీతాలు-3 187 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


సంద్రంలో కరిసినవి కలిసిపోయెను 
కో 
ఒంటరిగా యా కొవెల మిగిరిపోయెను 
దేవుని పాదాలను కడుగును నిత్యం 
మనుషుల పాపాలు ఇవిచూడ 
తొలగును -- సత్యం - సత్యం. మహా॥ 


పొడినవారు: పి. సుణీల, బృందం 


హిప్పీ హిప్పీ హిప్పీ ఆడపిల్లలో 

వీళ్లు చెప్పరాని గొప్ప గొప్ప తారాజువ్వలో Ii 
ఆడిపాడి అర్రీదిర్రీ అల్లో నేరేళ్లు 

మేము చూడ “మాడ వేడి వేడి ఇనుపగుగ్గిళ్లు 

పాతపట్నం చూడవచ్చాం 

క్రై త్త పాషన్‌ తీసుకొ చ్నాం 


మీ కొత్త కొత్త ఫాషన్సు సాతవేనండి 

ఈ బాత పాత బొమ్మలెపుడు కొత్తవేనండి 

కట్టూ బొట్టూ పోనూ పోనూ పోయే పోకిళ్లు 

చూస్తే పట్టపగలే యి ఘ్టైయిళ్టు పొడుచును చుక్కల్లు ii 


బగబడతాము ముచ్చటపడి డాన్సుకిరకు 
దిగుమతి చేశాం విచ్చలవిడి 

ట్విస్ట్‌ స్పింగు, జర్కు, షేకు 

దొరసరుకు దిగదుడుప్పు అంతా 

తొక్కే చిందుల కలగలుపు 

శివ మెత్తే జాతరలో నాట్యందే గెలువు 
me జ గుండె నిండా ఊరే ఉనవ్విళ్లు 
లక్కి ఛాన్సు సా చె ఒళ్లే తుళ్చిపొంగే దరవళ్లు lori 


చేయి చేయి వేటకు హాయిగా పిక్నిక్‌, చేసుకుందాం 

చికూ చింతా లేని వూరూ మావూరేనండీ 

మాకూ మీకు ఈ విషయంలో తేడాలేదండీ 

వేడుకలన్నీ వింత వింత తరగని పరవళ్లు 

వెళ్లేటవ ఎడు చల్ల చల్లని టాటా గిడిగిళ్లు. [హి 


ర షష 
ఆరుద్ర సినీగీతాలు-3 188 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


పాడినవారు: పీ. సుణీల 


చూడు చూడు తమాషా బలే తమాషా 
వేడుకైన తమాషా వేళ్లతమాషా ఐదు వేళ్ళతమాషా 


అనగనగా ఒక సట్నం అది అరచేతి పట్నం 

అ వూరికి ఒక రాజు - అతనికొక రాణి 

ఇద్దరికీ పుట్టాడొక ముద్దుల కొడుకు 

ఆ కొడుకు ఒకనాడౌతాడు పెళ్లికొడుకు చూడు! 


అనగనగా యువరాజు ఒక బల్లను చూశాడు 

అందమైన అమ్మాయికి మనసు ఇచ్చాడు 

ఇద్దరికీ కలిగింది ముద్దుల (పేమ 

ఆ (ప్రేమకు పడ్డది (బ్రేకు అయోోరామా అయ్యయోోరామ 


అనగనగ రాణకుంది -- దగ్గిర చుట్టం 
ఆ చుట్టం తెస్తుందట ఎంతో కట్నం 
కట్నమెంతలావో ఆ సిల్ల అంతలావు 
ఆ లావుతప్ప అందాలు ఆమెకు లేవు చూడు! 


ఇదీ అదీ అన్నారు తల్లితండ్రులు 

ఇదే ఇదే అన్నవి యువరాజు గుండెలు 

ఇదా అదా ఇదా అదా తేలదెంతకే 

అది తేలగానే గాలికెగిరి - 

కధ కంచికి - మనం ఇంటికి - చాడు 


ఆరుద్ర సినీగీతాలు-3 189 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


రవిచ్శిత ఫీలిమ్‌ శీ సంగీతం : సత్యం 


పాడినవారు: ఎస్‌. జానకి 


నే ముద్దాడనా - నీ తమితీర్చనా 
కోరే నిషాలో కురికే మజాలు 
ఈ ముద్దులో ఉన్నవీ | నే॥ 


నేడు ఏకాంతవేళ - తోడు ఈ కాంత లేదా 
అమరలోకాలలో సౌఖ్యాలు ఇవే ఇవే | నే 


రేయి తెలవారరాదు 

హాయిలో హద్దులేదు 

రాగభోగాలతో - 

సారము - ఇదే ఇదే. వే 


x xk | 


ఆరుద్ర సినీగీతాలు-కె 190 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


మళ్లి పెళి-1970 
ఆ 609 
మిత్రా ప్రొడక్షన్స్‌ సంగీతం : కె వి మవాదేవన్‌ 


పొడినవారు: ఘంటసాల 


శుభముహర్తంబున సొంపుగా పెండ్డకూ 
తురుగావించు సంతోష శోభ 
మక్కువమీరంగ మంగళస్నానాలు 
కావింపజేయు ప్రగాఢ వేళ 


కళ్యాణవరముకై గౌరిని పూజింప 
పొలతి కన్నులనిండు పుణ్యశోభ 
మేళతాళాలతో మేలైన భక్తితో 
మాంగళ్యముల దెచ్చు మహితశోభ 


కన్నవారల కనులార కనెడివార్ల 
మోములందున వెలుగు ప్రమోదశోభ 
మరచిపోలేని జన్మలో మాసిపోని 
శోభలకు శోభ పెండి విశుభశోభ. 


పాడినవారు: ఎస్‌. జానకి 


మలయ పవనాలు వీచి 

మధు వనాలు పూచి 

పగలే వెన్నెల కాచి 

దిగులు దూరమైతే 

మనసుకెంతో చల్లన - మమతకెంతో వెచ్చన 


ఆరు[ద సినీగీతాలు-3 191 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


నీచెండవేళ గగనాన 

ఓ రెండు మబ్బులు సరువాన 

వడివడిగా సరుగురిడి 

కొండజడిలో కరిగిపోతే 

మనసుకెంతో చల్లన - మనువుకెంతో వెచ్చన 


బరువు తొలగిన గుండ పరిమళించే వేళ 

పలవరించే మూగతలవు పాటపాడే వేళ 

అలలాగ ఆశచెలరేగి లతలాగ (ప్రేమ కొనసాగి 

అనురాగం జగమైతే వెలుగులన్ని విందులైతే 
మనసుకెంతో చల్లన 

మరుపురాని దీవన. 


పొడినవారు: పి. సుశీల, ఎస్‌. పీ. బాలసుబ్రహ్మణ్యం 


ఆగమంకే అగలేను - జాగుచేస్తే వూరుకోను 
అడిగింది ఇవ్వకుంటే - అరగడియ ఓపలేను 


ముటుకుంకు కందిపోతా పట్టుబోతే పారిపోతా 


పందిట్లో తాళికడితే తొందరలో సాంతమవుతా 


నా కోసము పూచిన పువ్వు 


పొదమాటున దాచకు నవ్వు 


పూచిన పుష్పాలు తోటకు అందాలు 

పొరబడి తుంచకు నువ్వు 

నీ ఘుమఘుమలు - నా తహతహలు 

ఇంక కువకువలు కావారి - నేడు lel 


నీ ఆశలు నాకూ ఉన్నా 
నునుసిగ్గుల సంకెళ్ళు కలవు 

సం కెళ్లు 'తెంచాలి ఉవ్విళ్లు ఉంచాలి 
కౌగిళ్ళ కరగాలి మనము 


ఈ సిగులనే విరిమొగ్గలను 
నీకు కానుక యిసి సాను రేసు. lel 


ఆరు[ద సివీగీతాలు-3 


నవ్వుల నదిలో పువ్వుల పడవ 


పొడినవారు; ఘంటసాల 


ఇదేనా భారతీయము 

ఇదేనా సదాచారము ఇదే! 
దేవుడు వేసిన దివ్యబంధము 

మనిషి తెంపు టునా 

తీయని కమ్మని దివెనలన్నీ 

తీవశాపమేనా [ఇ దే! 
కలసిన మనసుల కరిగిన తనువుల 

కాగితాలు విడదీసేనా 

కంటినిళ్లు తొరిసంటకాల్వలై 

కలతలపైరే పండేనా దే! ~ 
అనుమానాలకు అనురాగాలు 

_అహుతి కావలెనా 

ఆ సపెనుభూతానికి వనితజీవితం 

ప్రళయము కావలెనా? 

ఇదేనా భారతీయము 

ఇదేనా సదాచారము. 19 దే! 


పాడినవారు: ఎస్‌. జానకి 


అమ్మా గౌరీ భవానీ - జననీ 

ఈ మౌన మేలనమ్మా నీ మహిమ చూపవమ్మా 
నే నోచిన నోములు చేసిన పూజలు ఇంతేనా తల్లీ 
నీ నామస్మరణ నిష్టలమైతే బ్రతకలేను తల్లీ 

పతి దేహములో సగము నీవనీ 

మరచిపోకుమమ్మా 

నీ భక్తురాలికీ భాగ్యమునొసగా 

జాగు సేయకమ్మా 

చోటులేని నాబోటిదానికి నీవే శరణమ్మా 
దావానలము దహించసాగె దారి చూపవమ్మా 
దారి చూపవమ్మా దారి చూసవమ్మా. 1అమ్మ్యా! 


ఆరుద్ర సినీగీతాలు-3 193 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


ఇద్దరు అమ్మాయిలు-1970 


పాడ్యూనర్‌ కంబైన్స్‌. నంగీతం : కె వి మవాదేవన్‌ 


పొడినవారు: పి. సుణీల 


ఓ మిస్టర్‌ బ్రహ్మచారీ ఒకటోరకం బ్రహ్మచారీ 
లు 
నా ఓర ఓర చూపుల్లో వయ్యారాల కైపులో 
పడగానే అవుతావు - సంసారి - ఓ మిస్టర్‌ l 


కోటిలో ఒకడే ముని కాగలడు 

కోటకు ఒకడే రాజవగలడు 

ఒక్కొక్క వ్యక్తి ఒంటిగా వుంటే 

[ప్రపంచమే హరాత్తుగా సమాప్తికాదా 1ఓ మిస్టర్‌! 
ఈ జగమంతా జంటల మయము 

ఇంపూ నొంపూ కలసిన జయము 

ముద్దూ మురిపెం ముచ్చటతీర 

ఇద్దరి హాయికి వద్దు లేదులే, I మిస్టర్‌! 


kx 1 


ఆరుద్ర సినీగీతాలు-3 194 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


తరిత ం|డులు-1970 
og 
రొమవిజేతా ఫిలింస్‌ సంగీతం : ఘంటసాల 


పాడినవారు: ఎల్‌. అర్‌. ఈశ్వరి 


ఇదే శృంగారమోయ్‌ - ఇదే ఆనందమోయి 
పరువంలోనే మనసుకునచ్చే 
సరసములాడి జీవించాలి 1ఇ దే! 


నిషాకనుల జవరాలు హుషారైన చెలికాడూ 

మజా చేయాలి కలిసి సుఖం పొందాలి మురిసి 

అంతా జంటలు కట్టూలి 

ఒంపూ సాంపూ వయసూ సాగసూ 

వలపుల పంటలు పండారి 

మునిగి తేలాలి ఆనంద కెరటాలలో lఇదే॥ 


విలాసాలు దోషాలా వినోదాలు నేరాలా 

కుషీలేని ముసరివాశే నిషేధాలు పెడతారు 

హద్దూపద్దూ ఏమీలేని ముద్దూముచ్చట తేలాలి 

అమరసౌఖ్యములు చూడారి ఈరోజునే 1ఇదే! 


కులాసాల సయ్యాట - గులాబీల పూదోట 

సరాగాల పన్నీట సుఖించారి ప్రతిపూట 

మైమరపించే ఎద పులకించే 

మమతలలోనే కరగారి 

మధువునుమించే మైకమునిచ్చే 

వలపుల ఒడిలో ఒరగాలి 

రాగభోగాల ఉయ్యాల ఊగారి, ఇదే! 
kx ఈ 


ఆరుద్ర సినీగీతాలు-3 195 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


శ్రీ, దెవి-1970 


మహోవిష్టు ఫలిమ్స్‌ సంగీతం : జి కె వెంకరే్ష్‌ 


పాడినవారు: పీ. సుశీల, ఘంటసొల 


చిరుగాలే వింజామర - చిటిపాపే కెందామర 
చిలకమ్మా పొడింది చెవిలోన జోల జోజోబాల 101 


మా ఇంట వెలిసింది శ్రీదేవి తాను 

మౌనాన తెరచింది కెమ్మోవి 

రతనాల నవ్వులే విరిశాయి 

రంగారు మురిపాలు మురిశాయి |చ| 


నిదురలో పొపాయి సలువరింతలు. - అవి 

ఎదలోన తల్లికి పులకింతలు 

ఆ తల్లిలో మధురభావాలు 

అందాలపాసకు దీవెనలు కరి! 


ఉయ్యాలలో బొమ్మ నీ తమ్ముడే - నీ 

ఊహ సండించు ఆ దేవుడే 

కోరికల తోటలు చిగురింతలు - అవి 

కుసుమించు దినదినము వేయింతలు, iH 


«x X* 


ఆరుద్ర సినీగీతాలు-3 196 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


| బస్తీకిలాడీలు-1970 


శీ/చిత సంగీతం : ఎస్‌. వానుమంతరావు 


పాడినవారు: ఎస్‌. పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల 


ఒక్కసారి నవ్యారి ఓ లలనా, ఓ చెలియా 
కోపమా నామీద ఓహో గులాబి - ఘుం - ముం 


ఒక్కసారి నవ్వదులే - ఈ లలనా యూ చెలియా 
కోసమే నీమీదా - ఓహో - ఆహో చలాకి భం భం 


చక్క రిగింతల చక్కనినటన 
తమాషపనులే నేరములా 


ముసుగులోని ఆటలా మోటుసరపాలా 
మునుపే తెలిసే దొరగారి అల్లరి lei 


(ప్రియురాలితో యివే సరాగములా 
జతగానిపై ఇవే వయ్యారములా 


మదిలోన (పేమతో అన్నానులే 
ఒకసారి నవాణి కిలాడి సి. ఐ.డీ 
కోపమా నామీద - ఓహో ఆహా చలాకి భం భం... lei 


శ స x* 


ఆరుద్ర సినీగీతాలు-3 197 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


ఖర్గవిర-1970 


విజయరాణి కంబైన్స్‌ సంగీతం ౩ టి వి రాజు 


ల 


పొడినవారు: ఎస్‌. పి. బాలసుబ్రహ్మణ్యం, రఘురాం, జయదేవ్‌ 


మడమతిప్పని వీరులం 
మాటతప్పని ధీరులం 
కొండలైనా కోటలైనా 
పొంగి దూకే యోధులం మ! 


ఎత్తిన కత్తిని దించక 
ఎవ్వరికీ తలవంచక 

కుత్తుకలే తెగిపోయినా 

గుండెల్లో చెలియించక 

శిఖరాలలాగ జీవించేము 

సింగాలలాగ విహరించేము మ! 


జాతి మేలును తలచీ 

నీతికి ఊతగ నిలిచీ 

మంచిని పూజించాలనీ 

వంచన నెదురించాలరీ 

సంఘం నేర్సెను మాకు 

రణరంగం నేర్పెను మాకు కవు! 


ముగ్గురి పాటా ఒకటి 
ముగ్గురి బాటా ఒకు 
ఎంచిన న్యాయం ఒకటీ 


అరు[ద్ర సినీగీతాలు-3 198 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


ఆశించిన ధ్యేయం ఒకరు 

పేరుకు మాత్రం ముగ్గురం 

దీరతలో ముక్కోటులం 

రణధీరులం ఖడవీరులం. [మ 


పొడినవారు: ఎస్‌. పి. బాలసుబ్రహ్మణ్యం, పీ. సుఠీల 


చేతికి దొరికిన చిష్టైమ్మా 
4 
చిరాకు పడకే చిలకమ్మా 
మనసు పడి వచ్చానే 
మరులు కొని తెచ్చానే 
వలపులిమ్మన్నా నే [చే 


చెక్కిలి మీటకు చిన్నోడ 

చెలాకి కోరికలున్నోడ 

మగువనని వచ్చావా - మనసు కనుగొన్నావా 
మరులు కొని తెచ్చావా మనసు కనుగిన్నావా 


నీ కళ్లల్లో దాగున్నాను - నీ గుండె స డి వినాను 
కళ్లల్లో దాగుంకు కన్నెమనసు sade లి 


చెంగుమని దూకి చెంపలను తాకి 
చిలిపిగా నవ్వేవా? |! 


అందాల పరువం పూచింది 

ఆపైన చిరుగాలి వీచింది 

కలిగినా గిలిగింత 

తెరిసెనా మనసంతా 

చేడికౌగిరి వీడకే చెలీ 

తోడు వుందామే. ida 


ఆరుద్ర సినీగీతాలు-3 199 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


పాడినవారు: జమునారాణి 


జింజినకడి జింజినకడి దిష్ట్రిబొమ్మా 
వెనకాలే వుండారి తోలుబొమ్మా 
నీ వెనకాలె వుండాలి తోలుబొమ్మా lai 


మాటల్లో వుంది మజా మజా 
మస్కాలో పడనివాడు లేడు రాజా 
నీ ఇలు నేలగట్ల - నీకుందీ పెదపాట 
ల ధా టా యు చ 
నీనోట లడుకొట 
or I) 
పక్కల సూసాొవేంది గానాబజానా 
సుక్కేసి నిదురపో బుల్లినాయినా 
జవానా తందానా సరేనా lai 


తోక తొక్కిన పాము సూన్కోరా 

కాలుసి పోతాది కాస్కోర 

చూస్మోర మామా చూస్కో 

కానోర మామా కాస్కో 

చూస్కో ఉస్కో ఆ ఉస్కో 

తాడిచెట్టు ఎక్కే వాడుంలేను 

వాని తలదన్నే వాడొక డుంటాడు 

ఉంటాడు వనాడు - అంతుచూనాడు Iai 


పైకెక్కి కూర్చున్న మొనగాడు 
పడకుండ పోడులే - ఒకనాడు 
ఓ రొయ్యమీసం బావొ 
ఇకనైనా తెలుసుకోవా 

వహ వహ - వరేవా 


రాసి పెట్టుందిరా రామకీర్తనం 
స్టిరమేమి కాదురా అధికారం 
ఆకారం - ఈబేరం - రం - రం. గజి! 


ఆరుద సినీగీతాలు-3 


నవ్వుల నదిలో పువ్వుల పడవ 


పొడినదారు: ఎల్‌. ఆర్‌. ఈశ్వరి 


నా కౌగిరి నీ గిరిగిరి 

పొంకమైనది బింకమైనది 

పొందుగోరి నీ స్వంతమైనది 

పొంగే పరువం - లొంగని అందం 

మోజు పడినవోయీ కనా! 


మధువులోన నా మనసు 

కరిపితి నీకై నీకై 

మనసుతీర నా మమత 

తెరిపితి నీతో నీతో 

నీవు (గోరితే నేను సోలెద 

కన్నుగీటితె కరిగిపోయెద 

ఆడది తానే ఆహ్వానిస్తే - అలుసుచేయకోయీా నా! 
మత్తులోన గమ్మత్తు ఉన్నది రాజా - రాజా 

మైకమందు తానేకమైనదీ - రోజా రోజా 

వేడివలపులే విందులైనవి - పండుయౌవనం పానుపైనది 
ముసిముసినవుల 'మోవినిచేర్చి ముద్దుతీర్చవోయీో. నా! 


[5 


పాడినవారు: పి. సుఠడీల 


నను కాదని ముందుకు పోలేవు 
సొ కన్నులలోనే వున్నావు 
ఓ ప్రియా ఓ ప్రియా నను! 


కఠికి అరిగిన అందం 
మగరాయడా నీకు అలకేలరా 
ఓ నెలరాయడా మబ్బుతెర యేలరా 1ననుకీ 


ఆరుద్ర సినీగీతాలు-3 201 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


కలువ కన్నులు చూడు 

అవి కలవరించెను నేడు 

ఎలనవ్వు వెన్నెల చిరికించరా 

ఆ తొరినాటి పులకింత లందించరా. నను! 


జోడుగూడిన మనసు 

అది వీడిపోదని తెలుసు 

తణకాలముంటుంది చెలి పైన కోపం 

కలకాలముంటుంది అనురాగదీపం. కనను! 


ఆరుద్ర సినీగ్రీతాలు-3 202 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


ఎళ్ళికూతురు-19/0 


(శీ/పొడక్షగ్స్‌ సంగీతం : ఎస్‌. వీ. కోదండపాొణీ 


పాడినవారు: ఎస్‌: పి. బాలసుబ్రహ్మణ్యం, ఎల్‌. ఆర్‌. ఈశ్వరి, పిరాపురం 


వెర్రి మొర్రి వెంగళప్ప పుట్టున రోజంట 
వీడు ఆడిందల్లా ఆట పాడిందల్లా పాట 
వింత చూడాలంటే వేయికళ్లు కావాలంట | ఎ! 


బువ్వకలిపె తినడానికి బుది ఎందుకంట 
బుద్ది ఎక్కు వైనకొలది బోలెడంత తంటా 


తినమంతే అయ్యగారు తమ్మరాజట 
పనివెబితే బాబుగారు - పోతురాజట 
వీడిముండు - ఎవరైనా బలాదూరట Iai 


తోక ఒకటి లేదుగాని ఆంజనేయుడే 

తొండ మొకటి లేదుగాని బొజ్జగణసతే 

కోక కట్టి వదిలి పెడితె కులుకులాడియే 

కొమ్ములొచ్చి కుమ్మబోతే కోడెదూడయే 

సోగ్గాడి (పతాపాలు - సోడా పొంగులు fi 


కన్ననాడు వీళ్ళమ్మకు ను 
లోకానికి నాటినుండి ముప ఎతిపు 

వసుదేవుడు వీడికాళ్టు పట్టుకున్నాడ్రోయ్‌ 

ఆ దేవుడు నెత్తినోరు మొత్తుకున్నా డ్రోయ్‌ 

ఇట్టివాడు మరి మరి పుట్టబోడట. | వె! 


ఆరుద్ర సినీగీతాలు-3 203 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


దోహి-1970 


విజయ, నురేష్‌ కంబైన్స్‌ సంగీతం : జౌ వి రొథువులు 


పాడినవారు: ఎల్‌. ఆర్‌. ఈశ్వరి 


జలసా నాదే - అహ 

సరదా నాదే 

కరిగిన మైకం దిగనీకు 

కమ్మని యువతిని కాదనకు 13! 


మోసము దగా ప్రపంచము 

ఆశలు బలే విచిత్రమూ 

అంతా సొారమూ 

ఒకరిది ధనం వేరొకరిది సుఖం 

సుఖమే ముఖ్యము |! 


వలపుల నిషా హుషారులో 

([బతకర ఇలా నవాబులొ 

నియమా అందుకూ 

చెడినను వతం - లభించును ఫలం 

మరేమి కావాలీ. కవ! 


xXx 1 


ఆరుద్ర సినీగీతాలు-3 204 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


యమలోకపు గూఢచారి-1970 


(శీ/ఉదయభాన్మ్కర్‌ విక్టర్‌ సంగీతం : శివారెక 


పొడినవారు: జమునారాణి, బెంగుళూరు లత 


కానీ కానీ సరేదాచుకో 
కరిగే (ప్రేమ వయాారీ 


పోనీ పోనీ గుబాళించనీ 
నీలో వలపుల గులాబీ Ey 


దోరవయసు దోచినవాడా 

కన్నెమనసు దూసినాడా 

నా చూపు రమ్మంది - ఆ రూపు వచ్చింది 

అందాలే కానుకలాయెను 

పూచింది పొంగేసొంపు - మురిసింది మూగతలంపు 
ఇంపారనావాయె నీ వంసులళే 

నీ రాజు వస్తాడు - నీ కళ్ళు మూస్తాడు 

నీ వూహలు ఊయల లూగు 

ఒకసారి పలకరిస్తే - ముమ్మారు పులకరించు 

నీ మేను పరవళ్లు తొక్కేనులే, Ey 


ఆరుద్ర సినీగీతాలు-3 205 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


పాడినవారు: పి. సుశీల, బృందం 


మధువే పొంగాలి - అది మైకం యివ్యారి 

మధువే పొంగాలి - అది మైకం యివ్వాలి 

మనసే పరవశమొందగా - మెమరచి ఉయాాలలూగగా 

మత్తుగా గమ్మత్తుగా సరికొత్తలోకముల విహరించాలి 1మ॥ 


కోడెవయసు బుసకొట్టనీ వేడివయసు తర పెట్టునీ 
తీయని కోరిక తీరకపోయిన - తెగించి సుఖించవలె 
వేయివిధాల వినోదములున్నవి - విలాసవిధానమిదే వు! 


నునువెచ్చని తమిహెచ్చగా మన తనువులు 
కఠిసిన - అదే అదేకద అమరసుఖం మః! 


రూపులోన జిగి వున్నది - కైపులందు బిగి వున్నది 

పండిన ఆశల పండుగ చేయుము -- పరమచిరాకు - సుమా 
ఉండకు ఉండకు ఒంటురితనమున 

ఇలా దిగాలుపడీ 

సథి అందమే - మకరందమూ 

అనుబంధం చెరిగిన -- అదే 

అదే కదా అమరసుఖం. fమi 


ఆరుద్ర సినీగీతాలు-3 206 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


పసిడిమనసులు-1970 


ఉషశ్రీ ప్రొడక్షన్స్‌ 


పాడినవారు; ఎస్‌. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎల్‌. ఆర్‌. ఈశ్వరి 


లలలా - అందుకో కలకలా కిలకిలా 
జిగిబిగి నగవుల నూరేళ్లు 

ఉండిపో తలచిన వలచిన 

తరగని సుఖములు - వెయ్యేళ్లు 
ఆనంద గిఖరంమీద విహరించినాను 
అనురాగ భవనంలోన - నివసించుతాను 


ఊహలో ఊరే ఉవ్విళ్లు 

స్నేహమే తొక్కే పరవళ్లు 

కనుల మిలమిల మనసు కువకువ 
పసిడిగల కోరికా మిసిమిగల కానుకా? 
ఊగెను నొ మది డోరికా 


పండాలి చూపుల్లో నూరేళ్లపంట 
ఉండాలి గుండెలనిండ స్వప్నాలతేట 
నీకు జత ఎవరో వస్తాడూ 
నిండుమది నీకే యిసాడూ 
మరులుకొను ఎద - మధురమగు కథ 
వేణువై వూదునో - వీణగా మీటునో 
గానమై లీనమై (మోగునో - 


ఆరు(ద సినీగీతొాలు-3 207 


[అందుకో 


[అందుకో॥ 


నవ్వుల నదిలో పువ్వుల పడవ 


జ్యోతీ సీనీ దిండి కేట్‌ నంగీతం : కె వి మవాదేవన్‌ 


పాడినవారు: పి. సుణీల 


మైమరపో తొరివలసో యిది 
మమతల మగతల కలగలుసో 
ఏమిటో ఇది ఏమిటో మై 


అతడు నవ్వెను తనలోతాను 

ఆశలు రేగను నీలో నీకు 

సెదిమల అరుణిమ సెరిగినదీ - నీ 

హృదిలో మధురిమ పొంగినదీ మై! 


గుండెల దడదడ మితిమీరే - నీ 

కోమల గళమున శృతిచేరే 

గారి సోకితే కాకలు కలిగె 

కొటుక కన్నుల రేకులు వెరిగె మై 


ఒంటరి హృదయము వలచినదే - నీ 

జంట ఎవ్వరో తెరిసినదీ 

చూపుల సంపవె సందేశం - ఎద 

చోటు వున్నదే - నీ కోసం. | మె!! 


ఆరుద్ర సినీగీతాలు-3 _ 208 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


CTT FRY నములు 


భలే గూఢచారి-1970 


ct 
0 
ఇ 
G 
0 


బసంత్‌ విక్టర్‌ - చక్రవర్తి 


పొడినవారు; ఎల్‌. ఆర్‌. ఈశ్వరి 


కోరిక తీరాలిరా - పండాలి 
ఈ మోహములు - నిన్ను వరించి పండాలి హాయ్‌ 


మోజయిన పల్ల వలచింది 
సరదాల హాయి తలచింది 


తాజా పసందు అందాలు 
నీ కొరకె చెలియ దాచింది 
నీ గుండెనిండ నాటింది - ఓ 


కలచే కరారి "గెలిచే సింగారి 
మెరిసే మిరారి రమ్మంది 1కే 


ఇం పైన ఆట ఆడారి 
జలసాలు కఠిసి చేయాలి 
నొం పైన హాయి చిందాలి 


మనసెన చిలక మురిపిస్తే 
పొంగే నిషాల తేలారి - ఓ 
గోరింక చిలకమ్మ చేరి 

చెలగే మజాల యీదాలి - ని 


కోరిక తీరారిరా - పండాలిరా. 


ఆరుద్ర సినీగీతాలు-3 209 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


పాడినవారు: ఎస్‌. పి. బాలసుబ్రహ్మణ్యం, పీ. సుణీల 


నీ వళ్ళు నా వళ్లు తొక్కాలి పరవళ్లు 

నీలాల కనులలో ఊరాలి ఉవ్విళ్లు 

ఈ ఎదలే మిసిమించారి - అహా 

మిల మిల మిల మిల | 


సి వళ్లు నా వళ్ళు పరువాల పందిళ్లు 
వూరించే తేరించే రాగాల పొదరిళ్లు 
ఈ ఎదలే ఇక నవ్వాలి - ఆహా 
కిల కిల కిల కిల 


చూశాను నిన్ను కలలో -- పడినానే సొంపుల వలలో 
షోకిళ్ల చిన్నదానా కరగాలే నువ్వు నాలో 
నీ మనసే వలచింది నా మనసే పిలిచింది కమ్మగా కమ్మగా 
అందాల పూలమాల హృదయాన దాచనేల 
అల్లాడినాను చాలా ఇకపైన జాలమేలా 
నీ చేయి నా చేయి సెనవేయి అమ్మాయి క కమ్మగా కమ్మగా 
దాచెయ్యకే అనురాగం చూపించవేల స్వర్గం 
(ప్రేమించినా - ఆహ నలుగురిలోచూ స్తే సిగేసాది 
సైతే తెరచాటు మనకుండే - రావేమే కమ్మగ కమ్మగా. 


పాడినవారు: ఎస్‌. పి. బాలసుబ్రహ్మణ్యం, సి. సుశీల 


లోకులంతా చూసారు రా రాజా 
పోకిరీ పనులే - చాలు చారించరా 
చూడనీవే మనకేమిళటు - నా రాణి 
సొగసైన. పరువాలన్నీ దాచేయకే 


నిన్ను కోరింది నా దోరవయను 
నన్ను ఆపింది యీ పాడుసిగ్గు 


ఆరుద్ర సినీగీతాలు-3 210 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


వమ్ముకారాదు అరనిముష యైన 

రమ్ము కరగాలి కౌగిళ్లలోన 

సరాగాల వూరించి తమిరేసకు 
విలాసాలవేళ వృధాచేయకు 

చూడు ఈ పూలు మనకొరకు పూచె 
సోరిపోదాము విరిపాన్సు వీచె 

వలపు కెరటాలు నాలోన లేచె 

చిలిపి సరదాలు నను ముంచివేసె 

సరే తేలిపోదాము తరంగాల పై 

ఎటో ఎగిరిపోదాము విహంగాలమె. 


ల 


పొడినవారు: పి. సుగ్‌ల 


హో పిన్నీ పిన్నీ ఈడే పాడు సిన్నాడే 
పైన బడతడే - హా 

సందులోనా పొంచి గొందులన్ని 

కాచాడు ఆకతాయి -- ఓలమ్మో 

ఆడో పెద్ద కేడీ సోగాడేనంట 

నకిలీ మనసే యిత్తడీ 

నాకే టోపీ వేత్తడే 

కాని కోరుకుంకు దొరయ్యేనంట - ఆడు 
సూడే పిన్ని సిన్నాడే. 


వెంటపడి - గిలాడే గిలాడే 
ou) న్న 


సిరిది సిన్నాడే - ఏసెనె సిటికి 

ఈల ఏసిండె వలపుల గిలక 

ఆగి కురికి - నిన్న సెంతకురికి 

నిమరినాడే నా సెంసలే 

అలా అలా సూస్తూ ఊరిస్తడే - సిగ్గు దోస్తడే 

కొంగు పట్టుకొని లాగిండె సక్కని గడుగ్గాయి. ఓలమ్మో! 


ఆరుద్ర సినీగీతాలు-3 211 నవ్వుల నదిలో పువ్వుల పడన 


ఆడు ఎదటుంటే్‌ నేనే మిడిసిపడతా 

ఆడు లేకుంకు ఏదో కలత 

ఈడకుంకే - ఆడే యీడనుకుంకే - పిల్లమరులన్నీ ఇచ్చేస్తానే 
కొల్లగొట్టి ఎదఎంత లాగినా మైకమవుతదే 

సూపులోపల నాటు మనసె - ఆడె గడుగ్గాయి. 


క్‌ 


పొడినవారు: ఎల్‌. ఆర్‌. ఈశ్వరి 


నిన్ను గెలిచే కిలాడిని నేనేలే 

మరులు పెంచే రంగేళిని నేనేలే 

చూడు తొలిప్రేమ నీదేను రావోయి 

కన్ను మెరిసిందిరా -- నన్ను కలిచిందిరా 

ఆశ రగిలిందిరా కోర్కె రేగిందిరా 

మదనతాపానికే కరిగి నా జీవితం 

నిన్ను నమ్మేనురా కులుకు సండించరా - వచ్చి పండించరా 


ఎదల పేమామృతం గోరితేనే మజా 

(గోరి సయ్యాటలా తేరితేనే మజా 

వలపు దోసిళ్లలో పుచ్చుకో పానకం 

కైపు ఎక్కించితే - సోలివడితే మజా - తమాషా మజా. 


kx ఈ 


ఆరుద్ర సినీగీతాలు-3 212 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


wer 


అక్కా ల్రలు-1970 
య 
జగోవత్‌ొ ఫిలింస్‌ సంగీతం : కె వి మవాదేవన్‌ 


పాడినవారు; పీ. సుణీల 


చకచకలాడే పడుచుంది 
రెపరెపలాడే పొగరుంది 
చాటుకిరా మాటుంది చక! 


విచ్చి విచ్చని పూవుంది 

వచ్చీరానీ వయసుంది 

ముసిముసి నవుఇలమోహంవుంది 

మోజులుతీరే వెళుంది 1 చాటుకి! 


సోగలు తీరే సాగసుంది 

సొగసుకు తగినా సోకుంది 

చక్క_దనాలా చనువుంది 

పక్కకి వస్తే ఫలముంది ॥చాటుకి॥ 


రేయి యింకా సగముంది 

హాయి నీకై నిలుచుంది 

తీయనిమోహం నీలోవుంటు 

తీరనిదాహం నాలోవుంది. చాటుకి! 


ఆరుద్ర సినీగీతాలు-3 213 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


పాడినవారు: పి. సుణిల 


సంతోషం చేసుకుందాం నాతో వుంటావా 
సరదాలు తీర్చుకుందాం నాతో వస్తావా 
నాతో వస్తావా వస్తావా వావా 


మీ ఇంట్లో తీరని కోరిక మా యింట్లో తీరుస్తా 

ఇన్నాళ్లూ చేయని సరసం యీనాడే' చేయిస్తా 

మొగమాటం లేని ముచ్చట - మగవాడా దొరుకునిచ్చట 

విచ్చలవిడి శృంగారంలో -- నునువెచ్చని హాయిహెచ్చట !సం!! 


చేతకానివాళ్లే ఎన్నో నీత్తులు చెప్తారు 

చెతనైనవాళ్లే నా చెలిమి చేస్తారు 

పడుచుదనం పోతేరాదు - పరవశించు - నేరంకాదు 

సడలక సై అన్నావంటే - స్వరం ఎంతోదూరం లేదోయి 

నాతో వస్తావా - వస్తావా - వా. సం! 
ఒడిలోన చక్కనిచుక్క ఒళ్లుమరిచి రావాలీ 

కడుపులోన వేసిన చుక్క కెపెంతో ఇవ్యాలీ 

కరిగిపోని తిమ్మిరిలోన - కన్నెపిల్ల కౌగిరిలోన 

కళ్ళుమూసి లోకం మరవాలి - కలికాలం కరగాఠి 

నాతో వసావా - వసావా - వా, lసoll 


శ నే ₹ 


ఆరుద్ర సినీగీతాలు-3 214 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


అడవి వీరులు-1970 


నీలా ప్రొడక్షన్‌ సంగీతం : కె వి. మనాదేవన్‌ 


పాడినవారు: పీ. బి. శ్రీనివాస్‌ 
జోజో చిన్నారి నా చిట్రితల్లీ 
జోజో బంగారు నా కన్నతల్దీ 
పవళించు హాయిగా గారాఅబాలా 


పాడేను వనమంత నీకై జోల [హోటో! 
నీ బోసినవ్వులే నెలవంక తళుకు 
నీ కంటి మిలమిలలు నీఠి తారకలు [చోడ 


గజరాజు ఉయ్యాల వూసేనులే 
గండుకోయిల పాడేనులే - ఎల 
గండుకోయిల పాట పొడేనులే $వోదో! 


నీ కోసమే నెమలి అడేనులే 
నిద్రకన్యలు నిన్ను దీవించగా 
భద్రకన్యలు నిన్ను కాచేరులే 
జోజో బంగారు నా కన్నతర్లీ, [వోదో! 


2 


పాడినవారు: పి. సుశీల, మాధురి 


అల్లీబిల్లీ రాజాకేమో అందమైన అంబారీ 


రాజువెంట వచ్చినట్టి రాణీ బలె సింగారి 
మెకాలన్నీ చూసేందుకై షికారుగా సవారీ 
చకచకా ముందుగనే సేనకూడ తయారీ 


ఆరుద్ర సినీగీతాలు-3 215 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


గట్టుమీంచి దుమికిందొక కొదమసింహం 
దాన్నిపట్టి తిప్పికొట్టాడు మా రాజసింహం 

కోపంతో గున్న ఏనుగు వేసే ఘీంకారం 

దాన్ని గోతిలోన బంధించే విరసటాలం అర్లీ! 


కోయపిల్ల ఒకతెవచ్చి కన్నుకొళ్టై 

రాణీ కుమిలిపోయి రాజును తన కొంగునక ళ్లు 

కోయవాడు ఒకడు వచ్చి విందని చె బ్బ 

రాజు కొసరి నవ్వ రాణీ మురిసి కొంగును విప్పె 

చక్కనైన బాబుపుట్టై తం|డిపోరిక 

వాళ్ల సక్కయింటి ఆడపిల్ల తల్లిపోరిక 

ఈడుహోడు కుదిరింది ఇంపుసొంపుగ 

వాళ్లు మొగుడూ పెళ్ళాలయ్యారు ముద్దు ముద్దుగా. అర్లీ! 


పాడినవారు; ఎస్‌. పి. బాలసుబ్రహ్మణ్యం, సి. సుణీల 


జాం జాం సంతోషం ఎంతో మజా నువ్వు 

జమాయించి నడవాలిరా భీమరాజా 

తల్లిలేని పిల్లలా అడవి వున్నది - దాన్ని 

సోకుటకై మింటిపైన మేఘమున్నది 

నోరులేని మూగల్లే చెట్టు వున్నవి - వాటి 

నూరించి భాషనేర్స గారి వున్నది [జాం జాం! 


అడవిమీద మీ జాతికి హక్కు వున్నది - మా 

అందాల దంతాల తళుకువున్నది 

నీకు నాకు విడిపోని బంధమున్నది - ఆ 

బంధంలో ఏదో ఆనందమున్నది [పాం జూం! 


మా అమ్మను పెంచింది నువ్వేనట - నిన్ను 

మననారా తాతా అని పిలుసానట 

(ప్రేమతోన నీకు ముద్దుఠిస్తానట - నన్ను 

పెద్దవాణ్తీ చేసే బరువు నీదేనట [జాం జాం! 


ఆరుద్ర సీవీగీతొాలు-3 . 


నవ్వుల నదిలో పువ్వుల ష 


కోడెతాచు కోరల్లో విషముంటది - కాని 

కోరి కరవ కూడదనే గుణముంటది 

జనులకేమో బస్తీలో సర్వముంటది 

సర్వంతోపాటు కొంత గర్వముంటది. [పాం జాం! 


[4 


పాడినవారు: ఎస్‌. పి. బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల 


కనులే చెప్పగల కధ వుంది వింటావా 

కలసీ మెలసీ విన ఫలముంది అంటావా 

చెందన వృక్షాల చరియించు గాలి తడమి తలచెను నిన్ను 
చెరియించు గాలికి వేరేమి తెలుసు అదిమది కలవెను నన్ను 
చేమంతి బంతులాట ఆడుదామా 

చెవిలోన గుసగుసలు ఆడుదామా 

సైయ్యా - సై - ఆహా ఓహో 


ఎలమావి విందులు ఇంపారకోరి వలచివచ్చెనుమనిషి 
ఎదలు చేర్చి లతలా చిగిర్చి మధువులొరికే వయసూ 
రెండింట ఒకటి విడదీయగలమా 
మెండైన హాయి ఇక చెప్పగలమా 


సైయ్యా - సై. 
పొడినవారు: ఎస్‌. జానకి, ఎల్‌. ఆర్‌. ఈశ్వరి 


విందుకు రమ్మనవే 
అందరు మెచ్చే అతి మంచోడు 
దొరకాబోయే జాతర - కన్నుల కవి 


చప్పట్టమ్మా తాళాలు సందడి చేసే బాజాలు 

చక్కనిచుక్కల టక్కరిభామల సరిజోడీల మేళాలు 
తళుకుబెళుకులట తనివితీరునట 

చల్లని వేళాకోళాలు - సరదాలు సరసాలు 1వి!! 


నవ్వుల నదిలో పువ్వుల పడవ 


ఆరుద్ర సినీగీతాలు-3 


రాజనిమ్మల పళ్లు ఈడు మోజుపడ్డవి చూసుకో 


రాలుగాయి పిల్లతోటి ఆడుకో 

ఇంటిసక్క ఏరుంది జలకాలే జల్లుకో 

ఏరువాక పడవలాగ సాగిపో 

ఇద్దరికి అద్దరికీ యీదుకో 

ఏలబోవు 'రాజుమీద పాడుకో 

మృగశిరకార్తి వచ్చింది తొలకరిజల్లు కురిసింది 
నిగనిగలాడే సొగసరి మబ్బు నేలమీదనే నడిచింది 
వయసుజంటల వలపు పంటలటు 

పచ్చనిబ్రతుకే పండింది - ఆడింది పాడంది. 


పాడినవారు; ఎస్‌. జానకి 


ఊరంతా ఊరేగీ వూరించే పిల్ల వన్నెలా 
నేడు ఏ వూరిలో నీ పండుగా 

నీ వున్నావు కొత్త పెళ్లికూతురల్లె 

నీ అందాలు వెలిగేను “అద్దమల్లై 

భూమికి నీవిచ్చు మురిపాలు కోటి 
భామను ఇస్తావా 


చలువ కిరణాల దొరనాని పిల్లకి 
ఎవరు ఇచ్చారు ముత్యాల పల్లకి 
మబ్బుల చాటున మీ పెళ్లి 'అయినదా 
మా మంచి వరుడెవరో 


రేయి గగనాన వస్తావు ముందుకు 
పగటి సమయాన వచ్చావు ఎందుకు 
నీ చందమామయ్య సరసాలు దాచకు 
నేస్తాన్ని నేనే కదా, 


వి! 


ఊం! 


ఊఊ! 


lal 


| ఆరుద్ర సినీగీతాలు-3 218 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


పాడినవారు: ఎల్‌. ఆర్‌. ఈశ్వరి, బృందం 


అందుకో కత్తులు చిమ్మనిమ్ము నెత్తురు 

ఒక్కదెబ్బ రెండుతుంట్లు - మెచ్చవాటినందరు 

కురవనిమ్ము ఎగరనిమ్ము (క్రూరమైన అమ్ములు 

వరగనిమ్ము విరగనిమ్ము విరోధుల దుమ్ములు 

చప న మగాళు రావ నిసల గుండాన దూకొ 

ఏ pit "చెప నా ఇం శ్లనామ్ము దాచతప్ప నా 
ధు 6 భా 


చిన్న అడవి భామకూడా సిరతపులే కాచుకో 

కన్నుకొర్టే ఏలకూడ కారుచిచ్చు తెలుసుకో 

తలకొట్ట ఎవధి వుంది - దైవాన్నె తలుచుకో 

తల్లితండ్రుల కేదైనా సెప్పాలా సెన కో అందుకో! 


మామయ్య తేరగ దొరికాడు - మీ వలలోంచి యిక తప్పిపోలేడు 

తెగబలసినమీ ఒళ్లు తెగిపోవును నేడు 

సెగలో ఈ సాంబ్రాణి పాగజిమ్మును చూడు 

సత్తెమున్న కాళీ నెత్తురులో తేరీ 

సల్లగ మమ్మేలీ వరమిస్తుందోరీ 

తర్లితోడు - తండితోడు తలకొట్టాలి రారండి 

అందరూ కలిసి అమ్మోర్ని కొలిచి - జాతర చేద్దాం కదలండి. 
అందుకో! 


ఆరుద్ర సినీగీతాలు-3 219 నవ్వుల నదిలో పువ్వుల పడవ 


